శ్రీః 
శ్రీబల్వాష్టోత్తరశతనామస్తోక్రమ్‌ 


(శివోల్లాసవ్యాఖ్యానము - స్ఫూర్తిశ్రీ) 


(ప్రకాశకులు 
శ్రీమతీ రావి కృష్ణకుమారీ - మోహనరావు దంపతులు 
510, Pride Block, Platinum County, 


Opp. Hosanna Mandir, Gorantla 
GUNTUR - 522 034. 


2 శ్రీబిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్రీః 
శ్రీబల్వాష్యోత్తరశతనామస్తోత్రమ్‌ 
శివోల్లాసవ్యాఖ్యానమ్‌ - స్ఫూర్తిశ్రీ 


ప్రథమముద్రణ : శ్రీవినాయకచవితి 25-08-1998 
ద్వితీయముద్రణ : మహాశివరాత్రి - 18-02-2023 


ప్రతులు : 200 
పుటలు : 148 
వెల ఆ అమూల్యము 


All Rights Reserved 

No Part of this commentary of SRI BILVA ASHTOTTARA SATANAMA 
STOTRAM may be reproduced, stored in a retrieval system or transmitted in 
any form or by any means, or translated, without the prior permission in writing 
of R. Mohan Rao nor be otherwise circulated in any form of binding or cover 
other than that in which it is published and without a similar conditio including 
this condition being imposed on the subsequent purchaser. However, this book 
with commentary can only be published wihtout any prior permission by any 
"SIVA KSHETRA" of the world. It can be used in INTERNET also by these 
Siva Kshetras only. 

This book is published with the Financial Assistance of M. Venkata Ramana 
and R. Kalyani. 


© R. Mohan Rao, M.Sc., M.A. (Sanskrit), 


510, Pride Block Platinum County, 

Opp: Hosanna Mandir, 

Gorantla, GUNTUR ~ 522 034. A.P. State 
Cell : 9440115411 


D.T.P. by: Printed at: 
P.PARVATHI Mohan Publications 
Cell : 74165 86775 Rajahmundry 


శ్రీపత్రము 
మారేడు చెట్టుకు సంస్కృతమున బీల్వవృక్షమని, శ్రీవృక్షమని పేర్లు. బిల్వ 
పత్రములతో శివపూజ చేసిన సాధించరానిది లేదని ఈ స్తోత్రము చెప్పుచున్నది. 
శివున కత్యంత ప్రీతి ప్రదాయకమైనదీ పూజ. శివాలయములలో సర్వదినములందు 
బిల్వార్చనము శివమంత్రములతో చేసిన సర్వపాపహరమనియు, అఖండపుణ్య 
ప్రదమనియు శైవగ్రంథములు అభివర్ణించినవి. బిల్వము అమృతోద్భవము. మూడు 
దళములు గలది. అచ్చిద్రమైనవి, కోమలమైనవి పూజకు శ్రేష్టములు. ఇటువంటి 

విశేషములన్నియు ఈ స్తోత్రమున పలుకబడినవి. 


తంత్రగ్రంథములలో శివునేకాక మరికొందరు దేవతలను కూడా ఈ పత్రములతో 
అర్చించు పద్ధతులు చెప్పబడినవి. లక్ష్మీపూజ, స్వప్పేశ్వరీ పూజ వీనితో చేయుట 
కలదు. విల్వపత్రములతో హోమము చేసిన దేవతలు తొందరగా పలుకుదురని 
మంత్రసాధకుల విశ్వాసము. బిల్వపత్రములతో హోమము చేసిన సంపదలు 
వృద్ధి చెందునని మంత్రమహోదధి చెప్పినది. బిల్వవృక్షము క్రింద కూర్చుండి 
జపించిన సిద్ధించు కొన్ని సాధనలు గూర్చి మేరుతంత్రము విశదీకరించినది. దేవతలు 
బుషులు మహాదేవుని బిల్వదళములతో పూజించి కామ్యసిద్ధి బడసిరని పురాణము 
లనేకవిధముల వర్ణించినవి. కవిసార్వభౌముడైన శ్రీనాథుడు - వ్యాసుడు శివపూజను 
బిల్వదళములతో చేసినట్లు ఎంత అందముగా వర్ణించినాడో చూడుడు - 
ఉ. వేదవిభాగము బరిఢవించిన పుణ్యుడు వేడ్మబూన్నె బి 
ల్వీదళ పూజనంబు గడులెస్సగ గూరిమి శిష్యపంక్తితో 
నాదిమఖిల్లు నిత్యకరుణామృత పూరము జల్లు పుండరీ 
కోదరభల్లు గృత్త కరి యూధపు మల్లుని గొండయల్లునిన్‌. 
ఈ బిల్వ అష్టోత్తరశతసోత్రము పురాతనమైనది. దీనికి అర్థతాత్సర్యములు 


4 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


లఘువ్యాఖ్య రచించినవారు సు ప్రసిద్ధవిద్వత్మవులు శ్రీ స్ఫూర్తిశ్రీ భాస్మరరావుగారు. 
సముచితమైన అన్వయముచేసి వీనిని అర్ధవంతముగా భక్తపాఠకుల కందించిన 
వీరి కృషి ప్రశంసాపాత్రము. ప్రాచీనసోత్రములకు చాలాచోట్ల అన్వయము కుదరదు. 
చిరకాలపఠనపాఠనములతో నుండుటచే అలవాటై వాని అర్థమును గురించి 
ఆలోచించుట ఉండదు. అటువంటి సందర్భములలోనే పండితుల పరిశీలన 
అవసరమగు చుండును. అను[శ్రుతముగా వచ్చుచున్న ప్రాచీనరచనలను - 
ముఖ్యముగా పెద్దలు వ్రాసిరని చెప్పబడుచున్న వానిని త్రోసిపుచ్చలేము. ఎటులో 
సమన్వయము చేయవలసి ఉందును. 

ఈ శ్లోకములలో మరీ ఎక్కువ ఇబ్బంది లేదుగాని కొంత తప్పలేదు. 
అధ్యాహారములు - పూరణములు చేయవలసి వచ్చినది. స్ఫూర్తిశ్రీగారు తమ 
చాతుర్యముతో సమంచితమైన అన్వయక్రమములు కూర్చినారు. ఈ గ్రంథము 
భక్తులకత్యంతము ఉపయోగపడగలదని విశ్వసించుచు వ్యాఖ్యాతను హృదయ- 
పూర్వకముగా అభినందించుచున్నాను. 


- ప్రసాదరాయ కులపతి 


టా 
కా 


శ్రీఫలము 
అధికపాఠములు, ఫల(శుతితో 121 శోకములతో కూడి, “ఏకబిల్వం 


శివార్పణమ్‌” అనే మకుటంతో విరాజిల్లే ఈ శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమునకు 
శివోల్లాసమనెడి పేర వ్యాఖ్యానము నందించిన మాననీయుడు స్ఫూర్తిశ్రీ. 
ప్రథమశ్లోకం : 
శ్లో! త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రాయుధమ్‌ | 
త్రిజన్మపాపసంహారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
బిల్వపత్రమునకు శివునకు భేదమే లేదని చెప్పుచున్నది. 
చివరి శ్లోకము : 
శ్లో బిల్వాష్టోత్తరశతం స్తోత్రం యః పఠేత్‌ భక్తిమాన్నరః । 
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే ॥ 
ఈ స్తోత్రమును భక్తియుక్తుడై యే మానవుడు పరించునో, ఆ మానవుడు 
శివలోకమును పొంది శివునితో కూడి ఆనందించునని చెప్పుచున్నది. 
మారేడు ఫలాన్ని ఒక వామహస్తమున ధరించిన పరశమ్మువును వర్ణించే ఈ 
శ్లోక విశిష్టతను చూడండి. 
శ్లో కల్పాంతానంతసూర్యద్యుతిమతివికటానేకదంట్టం షడాస్యం 
వహ్నీంద్వర్మాంబుకాష్టాదశయు తమభితః ప్రజ్వలంతమ్మయూఖైః । 
శూలాసీషూ గ్రశక్య్యంకు శవరనృశిరః శ్రీ ఫలేష్వాస వారి - 
ప్రోతత్సాశాభయాంకైర్నిజభుజపరిఘైస్వాం గురుం శమ్ముమీడే 11 
ఈ శ్లోకము దూర్వాసముని ప్రణీతంబైన, తాం త్రికాద్వెతశైవసిద్దాంతఛాయలున్న 
'శ్రీపరశమ్భుమహిమ్నః స్తోత్రమ్‌” లోనిది. 
శివుడు పంచముఖుడనియే ప్రసిద్ధము, కాని మహాన్యాసమున “పాతాళ- 
షష్టమ్ముఖమ్‌” అని ఆటు ముఖములు చెప్పబడినవి. ఇచట శమ్ముడు షణ్ముఖుడని 
చెప్పుట, శమ్భువుయొక్క పావకత్వమును వ్యక్తీకరించుట జరిగినది. పంచముఖము 


6 శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 


లున్నప్పుడు పూర్వవ శ్చిమదక్షిణోత్తరోర్ట్వాఖి ముఖములైన ముఖములకు, 
అధోదిశాభిముఖమైన ముఖమును చేర్చినచో శివుని కాజు ముఖములనుట 
సబబుగానే యుందును. పరశమ్భువునకు ఇచ్చట పన్నెండు చేతులు, పన్నెండు 
ఆయుధములు చెప్పబడినవి. శూలము, కత్తి, బాణము, ఉగ్రశక్తి అంకుశము, 
వరచిహ్నము దక్షిణ భాగమున నున్న హస్తములందు; పుజ్జె, ధనువు, చక్రము, 
పాశము, మారేడు కాయ, అభయచిహ్నము వామభాగమున నున్న హస్తము 
లందున్నవి. 


శ్రీవృక్షము 


బిల్వవృక్షము శివస్వరూపము. దీనికి మారేడు అని ప్రాంతీయనామము. రూటేసీ 
కుటుంబానికి చెందిన దీని శాస్త్రీయనామము ఏగిల్‌ మర్మిలాస్‌ (లిన్నెయస్‌) కరియా. 
ఆరేడు మీటర్లు ఎత్తు పెరిగే ఈ వృక్షం కొమ్మలకు 2 నుండి 8 అంగుళాల దాకా 
పొడవుండే ముండ్లు ఉంటాయి. పత్రాలు త్రిదళసంయుక్తము, పుష్పాలు లేత 
ఆకుపచ్చగా ఉంటాయి. ఫలాలు దీర్హగోళాభంగా గాని, గోళాభంగా గాని 
ఉండి పైన గట్టి పెంకు, లోపల జిగటగా ఉండే గుజ్జుతో కూడి విత్తనాలను 
కలిగియుంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌ అరణ్యాలన్నింటిలోను 'పెరుగుతుంది. శివునకు 
అతిప్రీతికరమైనది గావున శివాలయాలలో దీనిని పెంచుదురు. మారేడు ఫలాలు 
జనవరి ఏప్రిల్‌ నెలల్లో లభిస్తాయి. వైద్యరీత్యా ఇది దశమూలాలకు చెందినది. 
వేళ్లు జీర్ణశక్తిని పెంచుతాయి. వాతాన్ని హరిస్తుంది. పండులోని గుజ్జు ఉదరశూలను 
పోగొడుతుంది. బిల్వపత్రాలను నానవేసిన నీటిని రోజూ తీసుకుంటే మధుమేహ 
వ్యాధి తగ్గుతుంది. ఆయుర్వేదము, సిద్ధ, యూనానీ వైద్యాలలో దీనిని వాడుతారు. 


గృహముల ఆవరణలో పంచవిల్వాలుగా సేరు పొందిన తులసి - బిల్వము, 
నిర్గుండీ (వావిలి) - జంబీరము - ఆమలకము మొక్కలు నాటండి, పెంచండి. 


శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 7 


ఈ వృక్షదళాలతో శివపూజ చేయండి. ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని పొందండి. శివునితో 
కూడి ఆనందించండి. 


శ్రీబిల్వాష్టోత్తరశతనామస్తోత్రముతో బాటు ఈ గ్రంథమున శ్రీశివపంచాక్షరీ 
మహామంత్రమునకు జగద్గురు శ్రీ శంకరాచార్యుని శిష్యులైన శ్రీ పద్మపాదా- 
చార్యులవారి వార్తికమును, పంచముఖశివధ్యానశ్లోకాలు - మహామంత్రాలు, శ్రీశివ- 
పంచాక్షరీ స్తోత్రము, పాణిమంత్రము, అర్థనారీ శ్వరస్తో త్రము ఇందు పొదుగ- 


బడినాయి. 


శ్రీబిల్వాష్టోత్తరశతనామస్తోత్రమునకు - శివోల్లాస వ్యాఖ్యానమందించిన స్ఫూర్తిశ్రీ 
గార్కి వ్యాఖ్యానం వెలువడుటలో చేయూత నిచ్చి సహాయ సహకారాలందించిన 
1. శ్రీనాథుని ప్రణీతంబైన శ్రీభీమేశ్వరపురాణమునకు దక్షిణకాశికా వ్యాఖ్యాన 
మందించిన శ్రీ గుండవలి లక్ష్మీనారాయణగార్కి 2. ఈ గ్రంథానికి “శ్రీపత్రము” 
నందించిన తాంత్రిక ప్రపంచమున వెలిగే పుష్పమైన డాక్టర్‌ ప్రసాదరాయకులపతి 
గార్కి నమస్సుమాంజలులు. 


ఈ వ్యాఖ్యాన(గంథాన్ని - దేశములోని అన్ని శివాలయాలవారు యథేచ్చగా 
పునర్ముద్రించుకొనవచ్చును. 
- మోహనరావు. 


శ్రీః 
అథ శ్రీమద్భగవత్సాదపద్మపాదాచార్యవిరచితమ్‌ 


శ్రీశివపఆాక్షర్‌భాహ్యమ్‌ 
శ్రీగణేశాయ నమః 


ఓం నమళ్ళివాయేతి మనః 
తస్య ప్రథమం వ్యాభ్యానమ్‌ 


శ్లో॥ త్యాగో హి నమసో వాచ్య ఆనన్షః ప్రకృతేస్తథా । 
ఫలం ప్రత్యయవాచ్యం స్యాత్వాజ్యం పత్రఫలాదికమ్‌ ॥ 1 
శ్లో! త్యజామీదమిదం సర్వం చతుర్గామిహ సిద్దయే । 
రెం ణ ©) 
ఓం నమశ్శివాయ 
అథవా నమసో వాచ్చః భ్రణామో దైన్హులబ్ధయే ॥ 2 
శ్లో దైన్యం సేవా తథా జ్ఞప్తిః సిద్ధిస్సర్వస్య వస్తునః । 
నమామి దేవదేవేశం సకామో౭ కామ ఏవ వా ॥ 3 
ఓం నమశ్శివాయ 
శో నళూ నిషిధ్యతే భావవికృతిర్ణగదాత్మనః | 
మసనం దేవదేవేశ! నేహ నానాస్తి శబ్దతః ॥ 4 
అయేతి గమయేత్యర్లే తస్మాచ్చుద్దో, స్మి నిత్యశః । 
థి థి 
(ప్రణామో దేహగేహాదేరభిమానస్య నాశనమ్‌ ॥ ర్‌ 


ఖీ 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


ఓం నమశ్శివాయ 

శివో బ్రహ్మాదిరూపస్సాచ్చక్తిభిస్తిస్ఫభిస్సహ । 

అథవా తుర్యమేవ స్యాన్నిర్దుణం బ్రహ్మ తత్పరమ్‌ ॥ 

నమసో నమనే శక్తిర్షిమనం ధ్యానమేవ చ। 

జే న్తాత్తాదాత్యసమృన్థః కథ్యతే ప్రత్యగాత్మనోః ॥ 

అహం శివః శివో, హజ్బు మన్యే వేదాన్తనిష్టయా । 

ఇత్యేవం నమ ఇత్యుక్తం వేదైశ్ళా స్రెశ్చ సర్వశః ॥ 

అథవా దాస ఏవాహమహం దాస ఇతీరణమ్‌ । 

ఇత్యేవ నమ ఇత్యుక్తం వేదైశ్ళా స్రెశ్చ సర్వశః ॥ 

అథవేదమిదం సర్వం త్యజామి పరమాప్తయే । 

అర్థం ధర్మజ్బు కామజ్బు వాజ్భంశ్చ జగదీశ్వరమ్‌ ॥ 

ఏతన్నన్రార్థతత్వజ్లైర్వేదవేదాన్రతత్చరైః । 

నిర్ణీతం తత్వగర్భం యద్విజ్లేయం ముక్తిలబ్దయే ॥ 
ణ ఇ షక్‌ 0 

అథవా ముక్తిలాభాయ ధ్యేయం తత్త్వం వివేకతః । 


భిన్నం బుద్దా హృదా దేవం మన్రేణేశం జగద్గురుమ్‌ || 


ఓం నమశ్శివాయ 
నమేరచి నమః ప్రోక్తో జన్లా స్యాజ్జగదీశ్వరే । 


తస్మాద్దాసో హమిత్యేవం మత్వా మాం ప్రాపయాత్తని ॥ 


ఓం నమశ్శివాయ 
అస్మిజ్బోతే జగత్సర్వం తన్మయం శబ్దగామి యత్‌ । 
తద్వానాచ్చివ ఇత్యుక్తం కారణం (బ్రహ్మతత్నరైః ॥ 


న మా యస్యాస్తి లక్ష్మీశ! సో౭ హం దేవ! న సంశయః । 
తస్మాన్మే ప్రాపయే హైవ లక్ష్మీం విద్యాం సనాతనీమ్‌ ॥ 


యస్మాదానన్దస్వరూపస్వం దేవైర్వేదైర్నిగద్యసే । 


తస్మాన్మే దేహి యోగీశ! భద్రం జ్ఞానం సుభావనమ్‌ ॥ 


13 


14 


15 


16 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


ఓం నమశ్శివాయ 
యస్మాత్వం నేతి నేతీతి నఇర్థం మా=సి వేదజమ్‌ । 
తస్మాన్నమో౭ సి భద్రం మే యతో జాతో నమో నమః ॥ 17 
శివం శివమథాప్రాప్తః శివాయేతి నిగద్యసే । 
శివాయ! మే తథా ప్రాప్యా శివాయం కురు సర్వదా ॥ 18 
ఓం నమశ్శివాయ 
శివాం యాతో మహాభద్ర! నమో, హం మాయయా ధ్రువమ్‌ । 
తతో నమాయ మహ్యం మః శివాయం కురు సర్వథా ॥ 19 
ఓం నమశ్శివాయ 
9 Aon కషదళే 

Tt 
నమో౭ హజ్బు శివాయో౭ హం నమో మహ్యం నమో నమః । 
నమో నమాయ శుద్ధాయ మజబ్బకాయ నమోనమః ॥ 21 
నమో న మసనం శమ్మో! నిరాకారాయ తే నమః । 
నిర్గుణం నిష్కియం శాన్తమిత్యాద్యాః శ్రుతయో జగుః ॥ 22 
నమో (బ్రహ్మ నిరాకారం శివాయం శివ! సర్వదా । 
అతో హజ్బా న మా భద్ర! శివాయో౭ హం న సంశయః 128 

ఇతి శ్రీమద్‌ భగవత్పాదపద్మపాదాచార్యవిరచితం 

శ్రీశివపజ్బూక్షరీభాష్యమ్‌ 
సమాప్తమ్‌. 


శ్రీబల్వాష్యోత్సరశతనామస్తోత్రమ్‌ 


శ్రీః 


త్రిదళం త్రిగుణాకారం త్రిణేత్రం చ త్రాయుధమ్‌ । 
త్రిజన్మపాపసంహారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
త్రిశాఖైర్చిల్వపతైశ్చ హ్యచ్చిదైః కోమలైః శుభైః । 
తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సర్వత్రైలోక్యకర్తారం సర్వతెలోక్యపాలనమ్‌ । 
సర్వ్రైలోక్యహర్తారమ్‌ ఏకబిల్వం శివార్చణమ్‌ ॥ 
నాగాధిరాజవలయం నాగహారేణభూషితమ్‌ । 
నాగకుణ్ణలసంయుక్తమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
అక్షమాలాధరం రుద్రం పార్వతీప్రియవల్లభమ్‌ । 
చన్రశేఖరమీశానమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
త్రిలోచనం దశభుజం దుర్గాదేహార్ధధారిణమ్‌ I 
విభూత్యభ్యర్చితం దేవమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
త్రిశూలధారిణం దేవం నాగాభరణసున్దరమ్‌ I 
చన్రశేఖరమీశానమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
గణజ్లాధరామ్బికానాథం ఫణికుబ్ద్బలమణ్లితమ్‌ I 
కాలకాలం గిరీశం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
శుద్ధస్సటికసజ్కాశం శితికణ్ధం కృపానిధిమ్‌ | 
సర్వేశ్వరం సదాశాన్తమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 


11 


12 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


సచ్చిదానన్టరూపం చ పరాననమయం శివమ్‌ । 
వాగీశ్వరం చిదాకాశమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
శిపివిష్టం సహగస్రాక్షం దున్దుభ్యం చ నిషజ్లిణమ్‌ । 
హిరణ్యబాహుం సేనాన్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
అరుణం వామనం తారం వాస్తవ్యం చైవ వాస్తువమ్‌ । 
జ్యేష్టం కనిష్టం వైశన్తమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
హరికేశం సనన్టీశముచ్చెర్టోషం సనాతనమ్‌ । 
అఘోరరూపకం కుమృమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
పూర్వజావరజం యామ్యం సూక్ష్మతస్మరనాయకమ్‌ 
నీలకణ్ధం జఘన్యం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సురాశ్రయం విషహరం వర్మిణం చ వరూధినమ్‌ । 
మహాసేనం మహావీరమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
కుమారం కుశలం కూప్యం వదాన్యం చ మహారథమ్‌ । 
తౌర్యత్రయం చ దేవం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
దశకర్ణం లలాటాక్షం పజ్బవక్రం సదాశివమ్‌ । 
అశేషపాపసంహారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
నీలకణ్ఞం జగద్వన్హ్యం దీననాథం మహేశ్వరమ్‌ / 
మహాపాపహరం శమ్ముమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
చూడామణీకృతవిధుం వలయీకృతవాసుకిమ్‌ । 
కైలాసనిలయం భీమమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
కర్పూరకున్గధవళం నరకార్ణవతారకమ్‌ I 
కరుణామృతసిన్గుం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
మహాదేవం మహాత్మానం భుజజ్లాధిపకజ్మణమ్‌ I 
మహాపాపహరం దేవమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
భూతేశం ఖణ్బపరశుం వామదేవం పినాకినమ్‌ । 
వామే శక్తిధరం (్రేష్టమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 


10 


19 


20 


22 


శ్రీబిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


ఫాలేక్షణం విరూపాక్షం శ్రీకణ్ధం భక్తవత్సలమ్‌ । 
నీలలోహితఖట్వాజ్లమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
కైలాసవాసినం భీమం కరోరం త్రిపురాన్తకమ్‌ । 
వృషాజ్మం వృషభారూఢమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సామప్రియం సర్వమయం భస్మోద్దూళితవిగ్రహమ్‌ । 
మృత్యుజ్ఞయం లోకనాథమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
దారిద్రదుఃఖహరణం రవిచన్దానలేక్షణమ్‌ I 
మృగపాణిం చన్టమౌళిమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సర్వలోకభయాకారం సర్వలోకైకసాక్షిణమ్‌ I 

నిర్మలం నిర్గుణాకారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సర్వతత్వాత్మకం సామ్బం సర్వతత్త్వవిదూరకమ్‌ । 
సర్వతత్త్వస్వరూపం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సర్వలోకగురుం స్థాణుం సర్వలోకవరప్రదమ్‌ । 
సర్వలోకైకనేత్రం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
మన్మథోద్ధరణం శైవం భవభర్గం పరాత్మకమ్‌ । 
కమలాప్రియపూజ్యం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
తేజోమయం మహాభీమముమేశం భస్మలేపనమ్‌ । 
భవరోగవినాశం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
స్వర్గాపవర్గఫలదం రఘునాథవరప్రదమ్‌ । 
నగరాజసుతాకాన్తమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
మళ్లీరపాదయుగళం శుభలక్షణలక్షితమ్‌ । 
ఫణిరాజవిరాజం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
నిరామయం నిరాధారం నిస్సబ్గం నిష్ప్రపబ్బుకమ్‌ । 
తేజోరూపం మహారౌద్రమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సర్వలోకైకపితరం సర్వలోకైకమాతరమ్‌ । 
సర్వలోకైకనాథం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 


13 


23 


24 


26 


27 


28 


29 


30 


31 


32 


33 


35 


14 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


చిత్రామ్బరం నిరాభాసం వృషభేశ్వరవాహనమ్‌ I 
నీలగ్రీవం చతుర్వక్రమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
రత్నకజబ్బకరత్నేశం రత్నకుబ్దలమణ్లితమ్‌ । 
నవరత్నకిరీటం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
దివ్యరత్నాజ్లులీ స్వర్ణకణ్యాభరణభూషితమ్‌ । 
నానారత్నమణిమయమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
రత్నాబ్లులళీయవిలసత్‌కరశాఖానఖప్రభమ్‌ । 
భక్తమానసగేహం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
వామాజ్ఞభాగవిలసదమ్మికావీక్షణ ప్రియమ్‌ । 
పుణ్జరీకనిభాక్షం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సమభూరకామదం సౌఖ్యం భక్తేష్టఫలకారణమ్‌ I 
సౌభాగ్యదం హితకరమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
నానాశాస్త్రగుణో పేతం స్ఫురన్మబ్గళవిగ్రహమ్‌ । 
విద్యావిభేదరహితమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
అప్రమేయగుణాధారం వేదకృద్రూపవిగ్రహమ్‌ । 
ధర్మాధర్మప్రవృత్తిం చ ఏకబిల్వం శివార్చణమ్‌ ॥ 
గౌరీవిలాసవదనం జీవజీవపితామహమ్‌ । 
కల్పాన్తఖైరవం శుభ్రమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సుఖదం సుఖనాశం చ దుఃఖదం దుఃఖనాశనమ్‌ । 
దుఃఖావతారం భద్రం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సుఖరూపం రూపనాశం సర్వధర్మ్శఫలప్రదమ్‌ ॥ 
అతీన్టియం మహామాయమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సర్వపక్షిమృగాకారం సర్వపక్షిమృగాధిపమ్‌ I 
సర్వపక్షిమృగాధారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
జీవాధ్యక్షం జీవవన్సం జీవజీవనరక్షకమ్‌ I 
జీవకృజ్జీవహరణమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 


36 


37 


38 


39 


40 


41 


42 


483 


44 


45 


46 


47 


48 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


విశ్వాత్మానం విశ్వవన్హ్యం వజ్రాత్మం వజహస్తకమ్‌ । 
వజ్రేశం వజ్రభూషం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
గణాధిపం గణాధ్యక్షం ప్రళయానలనాశకమ్‌ । 
జితేస్టియం వీరభద్రమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ 1 
త్యమృకం మృడం శూరం చ హ్యరిషద్వర్గనాశనమ్‌ । 
దిగమ్బరం క్షోభనాశమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
కున్దేన్దుశజ్మధవళం త్రిభిరక్షిభిరుజ్వలమ్‌ I 
కాలాగ్నిరుద్రం సర్వజ్ఞమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
కమ్బు(గ్రీవం కమ్బుకణ్ధం ధైర్యదం ధైర్యవర్థకమ్‌ । 
శార్జూలచర్మవసనమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ | 
జగదుత్పత్తిహేతుం చ జగత్రళయకారణమ్‌ । 
పూర్ణానన్దస్వరూపం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సర్గకేశం మహత్తేజం పుణ్యశ్రవణకీర్తనమ్‌ । 
(బ్రహ్మోజణ్ఞనాయకం తారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
మన్గారమూలనిలయం మన్దారకుసుమప్రియమ్‌ । 
బృన్గారకప్రియతరమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
మహేసన్చియం మహాబాహుం విశ్వాసపరిపూరకమ్‌ I 
సులభాసులభం లభ్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
బీజాధారం బీజరూపం నిర్బీజం బీజవృద్ధిదమ్‌ I 
పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
యుగాకారం యుగాధీశం యుగకృద్‌యుగనాశకమ్‌ | 
పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
ధూర్జటిం పిజ్జళజటం జటామబ్దలమబ్లితమ్‌ / 
కర్పూరగౌరం గౌరీశమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సురావాసం జనావాసం యోగీశం యోగిపుబ్గవమ్‌ | 
యోగదం యోగినాం సింహమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
ఉత్తమానుత్తమం తత్త్వమన్ధకాసురసూదనమ్‌ I 
భక్తకల్చ్పద్రుమస్తోమమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 


15 


49 


శ్రీబిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


విచిత్రమాల్యవసనం దివ్యచన్దనచర్చితమ్‌ । 
విష్ణుబ్రహ్మాదివన్యం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
కుమారపితరం దేవం సితచన్ధకళాధరమ్‌ I 
బ్రహ్మశత్రుం జగన్న్మిత్రమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
లావణ్యమధురాకారం కరుణారసవారిధిమ్‌ । 
భ్రువోర్‌మధ్యేసహస్రార్చిమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
జటాధరం పావకాక్షమృక్షేశం భూమినాయకమ్‌ । 
కామదం సర్వదా గమ్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
శివం శాన్తముమానాథం మహాధ్యానపరాయణమ్‌ । 
జ్ఞానప్రదం కృత్తివాసమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
వాసుక్యురగహారం చ లోకానుగ్రహకారణమ్‌ | 
జ్ఞానప్రదం కృత్తివాసమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
శశాబ్మధారిణం భర్గం సర్వలోకైకశబ్కరమ్‌ I 

శుద్ధం చ శాశ్వతం నిత్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
శరణాగతి -దీనార్థి-పరిత్రాణ-పరాయణమ్‌ । 
గమ్బీరం చ వషట్మారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
భోక్తారం భోజనం భోజ్యం జేతారం జితమానసమ్‌ । 
కరణం కారణం జిష్టుమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
క్షేత్రజ్ఞం క్షేతపాలంచ పరార్దెకప్రయోజనమ్‌ I 
వ్యోమకేశం భీమవేషమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
భవఘ్నం తరుణోపేతం క్షోదిష్టయమనాశకమ్‌ I 
హిరణ్యగర్భం హేమాజ్ల్ఞమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
దక్షం చాముణ్ణజనకం మోక్షదం మోక్షనాయకమ్‌ । 
హిరణ్యదం హేమరూషమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
మహాశ్శశాననిలయం ప్రచ్చన్నస్ఫటికప్రభమ్‌ । 
వేదాశ్వం వేదరూపం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 


63 


64 


65 


66 


67 


68 


69 


70 


71 


72 


73 


74 


75 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


స్థిరం ధర్మముమానాథం బ్రహ్మణ్యం చాశ్రయం విభుమ్‌ । 
జగన్నివాసం ప్రథమమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
రుద్రాక్షమాలాభరణం రుద్రాక్షప్రియవత్సలమ్‌ । 
రుద్రాక్షభక్తసంస్తోమమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
ఫణీన్టవిలసత్‌కణ్ధం భుజజ్ఞాభరణ ప్రియమ్‌ । 
దక్షాధ్వరవినాశం చ ఏకబిల్వం శివార్చణమ్‌ ॥ 
నాగేన్హవిలసత్మర్ణమహీన్రవలయావృతమ్‌ । 
మునివన్స్వం మునిశ్రేష్టమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
మృగేన్దచర్మవసనం మునీనామేకజీవనమ్‌ । 
సర్వదేవాదిపుణ్యం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
నిధనేశం ధనాధీశమపమృత్యువినాశనమ్‌ I 
లిజ్ఞమూర్తిమలిజ్లాత్మమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
భక్తకళ్యాణదం వ్యస్తం వేదవేదాన్తసంస్తుతమ్‌ । 
కల్పకృత్‌ కల్పపాశం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
ఘోరపాతకదావాగ్నిం జన్మకర్మవివర్ణితమ్‌ I 
కపాలమాలాభరణమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
మాతజ్ఞచర్మవసనం విరాడ్రూపవిదారకమ్‌ । 
విష్ణుక్రాన్తమనన్తం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥॥ 
యజ్ఞకర్మఫలాధ్యక్షం యజ్ఞవిఘ్నవినాశకమ్‌ I 
యజ్జేశం యజ్ఞభోక్తారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
కాలాధీశం త్రికాలజ్ఞం దుష్టనిగ్రహకారకమ్‌ । 
యోగిమానససంపూజ్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
మహోన్నతమహాకాయం మహోదయమహాభుజమ్‌ । 
మహావక్రం మహావృద్ధమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సునేత్రం సులలాటం చ సర్వభీమపరాక్రమమ్‌ । 
మహేశ్వరం శివతరమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 


17 


76 


80 


81 


82 


83 


84 


కో 


86 


88 


18 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


సమస్తజగదాధారం సమస్తగుణసాగరమ్‌ । 

సత్యం సత్యగుణో పేతమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
మాఘకృష్ణచతుర్దశ్యాం పూజార్ధం చ జగద్దురోః 
దుర్లభం సర్వదేవానామ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
తత్రాపి దుర్లభం మన్యే నభోమాసేన్దువాసరే I 
ప్రదోషకాలే పూజాం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
తటాకం ధననిక్షేపం బ్రహ్మస్థాప్యం శివాలయమ్‌ । 
కోటికన్యామహాదానమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్‌ । 
అఘోరపాపసంహారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
తులసీ -బిల్వ-నిర్లుణ్లీ-జమ్బీరామలకం తథా । 
పజ్బాబిల్వమితి ఖ్యాతమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
అఖజ్జబిల్వప తైశ్చ పూజయేన్నన్దికేశ్వరమ్‌ / 
ముచ్యతే సర్వపాపేభ్యో హ్యేకబిల్వం శివార్చణమ్‌ ॥ 
సాలజ్బృతా-శతవృత్తా-కన్యాకోటి-సహస్రకమ్‌ । 
సామ్రాజ్యపృ్ఫథ్వీదానం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
దన్యశ్వకోటిదానాని హ్యశ్వమేథ-సహస్రకమ్‌ । 
సవత్సధేనుదానాని ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
చతుర్వేదసహస్రాణి భారతాదిపురాణకమ్‌ । 
సామ్రాజ్యపృ్ఫథ్వీదానం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సర్వరత్నమయం మేరుం కాబ్బునం దివ్యవస్త్రకమ్‌ । 
తులాభారం శతావర్తమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
అష్టోత్తరశతం బిల్వం యో౭_ర్చయేల్లిజ్ఞమస్తకే । 
అథర్యోక్తం వదేద్యస్తు ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
కాశీక్షేతనివాసం చ కాలభైరవదర్శనమ్‌ । 
అఘోరపాపసంహారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 


89 


90 


91 


92 


93 


94 


95 


96 


97 


98 


99 


100 


101 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


అష్టోత్తరశత శ్లోకైః స్తోత్రాద్యెః పూజయేద్యథా । 
త్రిసన్ధ్యం మోక్షమాప్నోతి ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
దన్తికోటిసహస్రాణాం భూహిరణ్యసహస్రకమ్‌ । 
సర్వక్రతుమయం పుణ్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
పుత్రపౌత్రాదికం భోగం భుక్వా చాత్ర యథేప్పితమ్‌ । 
అన్యే చ శివసాయుజ్యమ్‌ ఏకబిల్వం శివార్చణమ్‌ ॥ 
విప్రకోటిసహగస్రాణాం విత్తదానాచ్చ యత్సలమ్‌ । 


తత్ఫలం |ప్రాప్నుయాత్‌ సత్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 


త్వన్నామకీర్తనం తద్వత్‌ తవ పాదామ్బు యః పిబేత్‌ । 
జీవన్ముకో భవేన్నిత్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ | 
అనేకదానఫలదమనన్తసుకృతాదికమ్‌ I 
తీర్థయాత్రాఖిలం పుణ్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥1 
త్వం మాం పాలయ సర్వత్ర పదధ్యానకృతం తవ । 
భవనం శాజ్మరం నిత్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 


అధికపాఠములు 


ఉమయాసహితం దేవం సవాహనగణం శివమ్‌ । 
భస్మానులిప్తసర్వాజ్ఞం ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
సాలగ్రామసహస్రాణి విప్రాన్నం శతకోటికమ్‌ । 
యజ్ఞకోటిసహస్రాణి ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
అజ్ఞానేన కృతం పాపం జ్ఞానేనాపి కృతం చ యత్‌ | 
తత్సర్వం నాశమాయాతు ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
ఏకైకబిల్వప త్రేణ కోటియజ్ఞఫలం భవేత్‌ । 
మహాదేవస్య పూజార్థమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
అమృతోదృవవృక్షస్య మహాదేవ ప్రియస్య చ । 
ముచ్యతే కజ్బకాఘాతాత్‌ కజ్బకేభ్యో హి మానవాః ॥ 


19 


102 


103 


104 


105 


106 


107 


108 


109 


110 


111 


112 


113 


శ్రీబిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


ఫల(శుతి 
ఏకకాలే పఠేన్నిత్యం సర్వశత్రునివారణమ్‌ । 
ద్వికాలే చ పఠేన్నిత్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 
త్రికాలే చ పఠేన్నిత్యం మనోవాజ్బాఫలప్రదమ్‌ 1 
అచిరాత్‌ కార్యసిద్ధిం చ లభతే నాత్ర సంశయః ॥ 
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః । 
లక్ష్మీప్రాప్తిః శివావాసః శివేన సహ మోదతే ॥ 
కోటిజన్మకృతం పాపమర్చనెన వినశ్యతి | 
సప్తజన్య్మకృతం పాపం [(శ్రవణేన వినశ్యతి ॥ 
జన్మాన్తరకృతం పాపం పఠనేన వినశ్యతి | 
దివారాత్రకృతం పాపం దర్శనేన వినశ్యతి | 
క్షణే క్షణే కృతం పాపం స్మరణేన వినశ్యతి | 
పుస్తకం ధారయేద్దేహీ హ్యారోగ్యం భయనాశనమ్‌ ॥ 
యే మామనన్యశరణాస్సతతం వరేణ్యం 
సంపూజయన్తి నవకోమలబిల్వపటైః 
తే నిర్గుణా అపి గుణామ్చుధయో భవన్తి 
విన్దన్తి భక్తిమనుభుక్తసమస్తభోగాః ॥ 


బిల్వాష్టోత్తరశతం స్తోత్రం యః పఠేద్‌ భక్తిమాన్నరః । 


శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥ 
శుభమస్తు 
లోకాః సమస్తాః సుఖినో భవన్తు 


ఓం శాంతిః శాంతిః శాంతిః ఓం 


శ్రీః 


114 


115 


116 


117 


118 


119 


120 


121 


21] 


శ్రీః 
ఈ 
శ్రీబల్వాష్యోత్తరశతనామస్తోత్రమ్‌ 


(శివోల్లాసవ్యాఖ్యానము - స్ఫూర్తిశ్రీ) 


శ్లో త్రిదళం త్రిగుణాకారం ట్రిణేత్రం చ త్ర్యాయుధమ్‌ । 
త్రిజన్మపాపసంహారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 1 


క ల్‌ 
కా కా 


ప్ర: త్రిదళమ్‌ = మూడు రేకులు కలదియు, త్రిగుణాకారమ్‌ = సత్వ రజ 
స్తమోగుణములను సూచించెడి ఆకారము కలదియు, త్రిణేత్రమ్‌ = మూడు రేకులే 
మూడు కన్నులుగా కలదియు, త్రి + ఆయుధమ్‌ = మూడు రేకులే మూడు 
మొనలుగాగల ఆయుధమైనదియు, త్రిజన్మపాపసంహారమ్‌ = మూడు జన్మముల 
యందలి పాపములను తొలగించునదియు, అయిన, ఏకబిల్వమ్‌ = ఒక మారేడు 
పత్రమును, శివ = శివునికి, అర్పణమ్‌ (కరోమి) = అర్పించుచున్నాను. 


లా 
Ez Ez 


తా: మూడు రేకులు గలిగి, మూడు గుణములను సూచించునదై, మూడు కన్నులు 
కలిగి మూడు మొనలతో (త్రిశూలమువలె ఉండి మూడు జన్మముల పాపములను 
తొలగించెడు బిల్వపత్రము నొకదానిని శివునికి సమర్పించుచున్నాను. (బిల్వ పత్రము 
శివునికి ప్రీతిపాత్రము. అందుకే బిల్వపత్రములతో శివునికి పూజ చేయుదురు). 


| 


22 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


$ 


శో॥ త్రిశాఖైర్బిల్వపత్రెశ్ళ హ్యచ్చిదైః కోమలైః శుభైః | 
తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 2 


f) 


ప్ర: త్రిశాఖై = మూడుగా విడిన, అచ్చిదైః = కన్నములు లేనివియు, కోమలైః = 
సుకుమారము లైనవియు, శుభైః = మంగళకరము లైనవియు, బిల్వపత్రెః + చ 
= మారేడాకులతో, తవ పూజామ్‌ = నీ యొక్క పూజను, కరిష్యామి = చేయుదును, 
ఏకబిల్వమ్‌ = ఒక మారేడు పత్రమును, శివ+అర్పణమ్‌ = శివా! నీకు సమర్పించు 


చున్నాను. 
a మై 


తా ఏ చినుగులు కాని రంధ్రములు కాని లేని, సుకుమారములైన, మంగళ 
కరములయిన, మూడు రేకులుగా విడియున్న బిల్వపత్రములతో నీకు పూజ 
చేయుదును. శివా! నీకు ఒక బిల్వపత్రమును సమర్పించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 23 


శ్లో సర్వతైలోక్యకర్తారం సర్వతైలోక్యపాలనమ్‌ । 
సర్వత్రైలోక్యహర్తారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 8 


అ 
స్త్ర 


ప్ర: సర్వ - త్రెలోక్య - కర్తారమ్‌ = సమస్తమయిన మూడు లోకములను 
సృష్టించువానిని, సర్వతైలోక్యపాలనమ్‌ = సమస్తమైన మూడు లోకములను పాలించు 
వానిని, సర్వత్రెలోక్యహర్తారమ్‌ = సమస్తమైన మూడు లోకములను హరించు 
వానిని, (స్తువన్‌ = స్తోత్రము చేయుచు), ఏకబిల్వమ్‌ = ఒక బిల్వపత్రమును, 
శివార్పణమ్‌ = శివునికి అర్పించుచున్నాను. 


తా: మూడు లోకములకు జనకుడును, పోషకుడును, లయకారుడును అయిన 
వానిని స్తోత్రము చేయుచు శివా! నీకు బిల్వపత్రము నొకదానిని సమర్పించు 


చున్నాను. 


(విశేషము : శివ + అర్పణం అన్నప్పుడు శివునికి అర్బించుచున్నానని అర్థము చెప్పవచ్చును. అట్లు 
కాక ‘శివ = ఓ శివా అని సంబుద్ధిగా స్వీకరించి “అర్పణం” అర్పణము చేయుచున్నాను. రెండు 
విధములుగాను కూడ “కరోమి” అను క్రియారూపము అధ్యాహృతము కావలెను. అట్లే మొదటి 
విశేషణములు మూడును శివునికి అన్వయించుచున్నవి. కావున త్రిలోకములకును కర్తయు, భర్తయు, 
హర్తయునైన నిన్ను స్తోత్రము చేసి శివా! నీకు బిల్వపత్రము నొకదానిని సమర్పించు చున్నాను అని 
చెప్పుట జరుగుచున్నది. అందువల్ల పాఠకుడు 'స్తువన్‌ = స్తోత్రం చేసి అన్న భావమును కలుపు 
కొనవలయును. మొదటి శ్లోకములో బిల్వపత్రమునకు, పరమేశ్వరునికి అభేదాధ్యవసాయమును 
పరిగణింపవచ్చును. కాని రెండవ శ్లోకమునుండియే ఆ క్రమము మారినది. కావున 'స్తువన్‌” అని 


అధ్యవసాయము చేసికొనుట అవసర మగుచున్నది.) 


24 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో నాగాధిరాజవలయం నాగహారేణభూషితమ్‌ । 
నాగకుబ్దలసంయుక్తమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 4 


ప్ర: నాగాధిరాజవలయమ్‌ = సర్పరాజును కంకణముగా ధరించిన వానిని, 
నాగహారేణ = సర్పహారముచేత, భూషితమ్‌ = అలంకరింపబడిన వానిని, నాగ- 
కుణ్జలసంయుక్తమ్‌ = పాములను కర్ణాభరణములుగా కలిగి యున్నవానిని, .... 


తా: శివుడు భుజంగభూషణుడు. కావుననే హస్తకంకణముగా సర్పరాజును ధరించి 
యున్నాడు. అట్లే మరియొక సర్పమును కంఠహారముగా అలంకరించు కొని 
యున్నాడు. మరి రెండు సర్పములను కర్ణకుండలములుగా స్వీకరించి యున్నాడు. 
అందువలననే సాధకుడు ఆయా భూషణములతో ఉండి సాక్షాత్కరించి యున్న 
శివుని స్తోత్రము చేయుచు శివా! బిల్వపత్రము నొకదానిని సమర్పించు చున్నా'నని 
చెప్పుచున్నాడు. (దర్శనమును బట్టి వర్ణన. భక్తిని బట్టి మారేడు పత్ర సమర్చన. 
ఈ రెండును ఏకకాలమున జరుగుచున్నవని తాత్పర్యము. ఇంక ముందు సైతము 
ఇట్లే సమన్వయము చేసికొనవలెను. ) 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 25 


Pan 


ధా 
శ్లో అక్షమాలాధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభమ్‌ । 
చన్రశేఖరమీశానమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 5 


ప్ర: అక్షమాలాధరమ్‌ = అక్షమాలను ధరించిన వానిని, రుద్రమ్‌ = రోదించువారి 
దుఃఖమును మాని ఆనందమును కలిగించువానిని, పార్వతీ ప్రియవల్లభమ్‌ = 
పార్వతీప్రాణేశ్వరుడైన వానిని, చంద్రశేఖరమ్‌ = చంద్రుని శిరోభూషణముగా 
ధరించినవానిని, ఈశానమ్‌ = ఈశ్వరుడవైన నిన్ను.... 


ఆ తా 
ఫ్‌ IF 


తా: శివా! నీవు అక్షమాలను ధరించి యున్నావు. దుఃఖించువారి దుఃఖమును 
తొలగించి ఆనందము నందించెదవు. పార్వతికి ప్రియవల్లభుడవు. చంద్రుని 
శిరోభూషణముగా ధరించి యున్నావు. అట్టి ఈశ్వరుడవైన నిన్ను స్తోత్రము చేయుచు 
నీకు బిల్వపత్రమును సమర్పణ చేయుచున్నాను. 


26 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో త్రిలోచనం దశభుజం దుర్గాదేహార్థధారిణమ్‌ | 
విభూత్యభ్యర్చితం దేవమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 6 


f) 


ప్ర: త్రిలోచనమ్‌ = మూడు కన్నులు గలవానిని, దశభుజమ్‌ = పది బాహువులు 
గలవానిని, దుర్గాదేహార్థధారిణమ్‌ = పార్వతీదేవిని శరీరార్థమునందు ధరించు 
వానిని, విభూతి + అభి + అర్చితమ్‌ = విభూతితో మిక్కిలి అర్బింపబడిన వానిని, 


దేవమ్‌ = ప్రకాశమయుడైన దేవుని .... 
ర ద 


తా: (తినేత్రుడవు, దశభుజుడవు, అర్ధనారీశ్వరుడవు, విభూతిచేత పూజింపబడు 
వాడవు, ప్రకాశమానుడవైన దేవుడవు అయిన నిన్ను స్తోత్రము చేయుచు శివా! 
నీకు బిల్వపత్రము నొకదానిని సమర్పించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 27 


శ్లో త్రిశూలధారిణం దేవం నాగాభరణసున్దరమ్‌ | 
చన్రశేఖరమీశానమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 7 


ప్ర: త్రిశూలధారిణమ్‌ = (త్రికూలమనెడి మూడు మొనల ఆయుధమును ధరించిన 
వానిని, దేవమ్‌ = క్రీడాపరాయణుడయిన వానిని, నాగాభరణసుందరమ్‌ = 
సర్పములనే అలంకారములుగా ధరించి శోభించు వానిని, చంద్రశేఖరమ్‌ = 
చంద్రుని శిరోభూషణముగా ధరించిన వానిని, ఈశానమ్‌ = ఈశ్వరుని.... 


తా: ఓ శివా! నీవు త్రిశూలమును ధరించి యున్నావు. సర్పభూషణములతో 
అలంకరింపబడి యున్నావు. నటరాజువై నాట్యము చేయుచున్నావు. చంద్రుని 
శిరోభూషణముగా ధరించి యున్నావు. నీవే యీశ్వరుడవు. ఈ విధముగా నిన్ను 
స్తోత్రము చేయుచు నీకు బిల్వపత్రమును సమర్పించుచున్నాను. (అయిదవ శ్లోకము 
నందలి ఉత్తరార్థమే యిచట పునరుక్తమయినది). 


28 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో గజ్లాధరామ్బికానాథం ఫణికుణ్ణలమణ్జితమ్‌ । 
కాలకాలం గిరీశం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 8 


ప్ర: గంగాధర! = గంగను ధరించిన ఓ శివా!, అంబికానాథమ్‌ = జగదంబికయైన 
పార్వతీదేవికి ప్రాణనాథుడైన వానిని, ఫణికుణ్ణలమణ్ణితమ్‌ = పాములనెడి 
కర్ణకుండలములచేత అలంకరింపబడిన వానిని, కాలకాలమ్‌ = యమునికి 
యముడైన వానిని, గిరీశమ్‌ = కైలాసగిరికి ప్రభువైన వానిని.... 


తా : ఓ గంగాధరా! ఓ హరా! జగన్మాతయైన పార్వతీదేవికి ప్రాణవల్లభుడవును, 
పాములనే కర్ణకుండలములుగా అలంకరించు కొనినవాడవును, మార్మండేయుడనెడి 
భక్తుని కాపాడుటకొరకై యమునికై యమునిగా ప్రవర్తించిన వాడవును, కైలాస 
గిరీశ్వరుడవు అయిన నిన్ను దర్శించుచు స్తుతించుచు నీకు ఒక బిల్వపత్రమును 
పూజాపత్రముగా సమర్పించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 29 


శ్లో శుద్ధస్సటికసజ్క్మాశం శితికణ్ధం కృపానిధిమ్‌ । 
సర్వేశ్వరం సదాశాన్తమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 9 


ణా ఆ 
ఫు న్స్‌ 


ప్ర: శుద్ధస్సటికసంకాశమ్‌ = శుద్ధమైన స్ఫటికమువంటి వానిని, శితికంఠమ్‌ = 
నల్లని కంఠము గలవానిని, కృపానిధిమ్‌ = దయకు గని వంటి వానిని, సర్వేశ్వరమ్‌ 
= సర్వమునకు ప్రభువైన వానిని, సదాశాంతమ్‌ = ఎల్లప్పుడును శాంతముగా 
ఉండువానిని.... 


తా: ఓ శివా! నీవు శుద్ధస్ఫటికమువలె తెల్లని శరీరము గల వాడవు. నల్లని మెడ 
గల వాడవు (హాలాహలభక్షణముచేత కంఠము నల్లగా మాడిపోయినది. అంతర్గత - 
బహిర్గతలోకముల రక్షణకై శివుడు హాలాహలమును త్రాగి కంఠము నందే 
నిలుపుకొనెను). ఈ సన్నివేశము నీ దయాపరత్వమునకు నిదర్శనము. నీవు 
సర్వలోకములకు సర్వకాలములకు ఈశ్వరుడవు. ఎల్లప్పుడును శాంతముగా 
ఉండుటయే నీ స్వభావము. ఇట్టి నిన్ను దర్శించుచు నీకొక బిల్వపత్రమును 
సమర్పించు చున్నాను. 


30 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో సచ్చిదానన్టరూపం చ పరాననమయం శివమ్‌ । 
వాగీశ్వరం చిదాకాశమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ I 10 


ప్ర: శివ = ఓ శివా! సత్‌ + చిత్‌ + ఆనన్టరూపమ్‌ = శాశ్వతమును చైతన్యాత్మక- 
మును ఆనందమును అయిన రూపముగల వానిని, చ = మరియు, పర + 
ఆననమయమ్‌ = ఉత్తమమైన ఆనందమే స్వరూపముగా గలవానిని, శివమ్‌ = 
మంగళకరమైన వానిని, వాక్‌ + ఈశ్వరమ్‌ = వాక్కులను తన అధీనము 
నందుంచుకొను వానిని, చిత్‌ + ఆకాశమ్‌ = చైతన్యయుక్తమైన జ్ఞానముచేత 
సర్వత్ర ప్రకాశించు వానిని.... 


తా ఆతా తా 
స్త ర ర 


తా: ఓ శివా! నీవు సచ్చిదానందరూపుడవు. ఉత్తమమైన ఆనందమే నీవు. నీవు 
మంగళకరుడవు. వాక్కులకు ఈశ్వరుడవు. నీ అనుమతి లేనియెడల మా నోట 
వాక్కులు వెలువడవు. చిచ్చక్తిచేత నీవు అంతటను ప్రకాశించుచున్నావు. చిన్మయుడవు 
నీవు. ఇట్టి నిన్ను దర్శించుచు మారేడు రేకును నీకు పూజాదళముగా సమర్పించు 
చున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 31 


శ్లో శిపివిష్టం సహస్రాక్షం దున్దుభ్యం చ నిషజ్జిణమ్‌ । 
హిరణ్యబాహుం సేనాన్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 11 


ప్ర: శిపివిష్టమ్‌ = పశువులయందు వ్యాప్తి పొందిన వానిని, సహస్ర + అక్షమ్‌ = 
వెయ్యి (అనేకమయిన) కన్నులు గలవానిని, దున్గుభ్యమ్‌ = ఢక్కా కలిగిన వానిని, 
చ = మరియు, నిషజ్లిణమ్‌ = అమ్ములపొది గలవానిని, హిరణ్యబాహుమ్‌ = 
బంగారు చేతులు గలవానిని, సేనాన్యమ్‌ = సేనాధిపతిని గలవానిని.... 


తా : ఓ శివా! నీవు పశుపతివి, నీవు సహస్రాక్షుడవు, ఢక్మాను మోగించు వాడవు. 
(శివుడు నటరాజు. సంధ్యాసమయమందు ఢక్కా మోగించుచు నాట్యము చేయును). 
అమ్ములపొది గలవాడవు (ఈశ్వరుడు తన బాణములచేత భక్తుల పాపములను 
కొట్టి వేయును. అర్జునుడు పాశుపతసంపాదనార్థము తపస్సు చేయుచుండగా 
కిరాతవేషుడైన శివుడు అమ్ములపొదిని ధరించి యుండెను). నీవు బంగారు 
బాహువులను గలవాడవు. నీవు సేనానిని గలవాడవు. (దేవతలకు సేనాధిపతిగా 
కుమారస్వామిని అనుగ్రహించిన వాడు శివుడు). ఇట్టి నిన్ను దర్శించుచు ఒక 
విల్వపత్రముతో పూజించుచున్నాను. 


32 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో॥ అరుణం వామనం తారం వాస్తవ్యం చైవ వాస్తువమ్‌ । 
జ్యేష్టం కనిష్టం వైశన్తమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 12 


$ 


ప్ర: అరుణమ్‌ = ఎజ్జని వానిని, వామనమ్‌ = సుందరుడైన వానిని, తారం 
వాస్తవ్యమ్‌ = వెండి కొండ యందు నివసించు వానిని, వాస్తువమ్‌ = వాస్తు కళ 
యందు కుశలుడైన వానిని, జ్యేష్టమ్‌ = దేవతలలో పెద్దయిన వానిని, కనిష్టమ్‌ = 
కఠినమైన నిష్ట గలవానిని, వైశంతమ్‌ = దుష్టులను సంహరించు వానిని.... 


తా: ఓ శివా! నీవు లోహితశరీరుడవు. సుందరుడవు. రజతాచలవాసివి. వాస్తుకళా 
(ప్రవీణుడవు. దేవతలలో జ్యేష్టుడవు. కఠినమయిన నిష్ట కలవాడవు. దుష్టులను 
సంహరించు వాడవు. ఇట్టి నిన్ను దర్శించుచు స్తుతించుచు నీకు బిల్వపత్రమును 
పూజాపత్రముగా సమర్పించుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 33 


శ్లో హరికేశం సనన్టీశముచ్చెర్లోషం సనాతనమ్‌ । 
అఘోరరూపకం కుమృమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 13 


ప్ర: శివ = ఓ శివా!, హరి + క + ఈశమ్‌ = విష్ణుమూర్తికి, బ్రహ్మకు ప్రభువైన 
వానిని, స + నందీశమ్‌ = నందీశ్వరుని కలిగియున్న వానిని, ఉచ్చెః + ఘోషమ్‌ 
= బిగ్గరగా ధ్వని చేయు వానిని, సనాతనమ్‌ = ఆద్యంతములులేక ఎల్లప్పుడు 
నుండు వానిని, అఘోరరూపకమ్‌ = మిక్కిలి భయంకరమైన రూపము గలవానిని, 
కుంభమ్‌ = భూమి నంతటిని నిండి యున్నవానిని.... 


తా: ఓ శివా! నీవు విష్ణుమూర్తికిని విరించికిని ప్రభుడవు. నీ వాహనమైన 
నందీశ్వరునితో కూడి యున్నవాడవు. ఉన్నతమైన పిలువు గలవాడవు. 
ఆద్యంతములు లేనివాడవు కాబట్టి సనాతనుడవు. నీవు శివుడవే అయినప్పటికి 
మంగళరూపమును విడిచి భయంకరరూపమును ధరించి కొన్నివేళలందు ఉ(గుడ 
వగుదువు. నీవు సర్వవ్యాపకుడ వగుటచేత భూమియంత నీతో నిండి యుండును. 
ఇట్టి నిన్ను భావించుచు దర్శించుచు పూజాపత్రముగా నీకు బిల్వపత్రమును 
సమర్పించు చున్నాను. 


34 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


గ 


$ 
శ్లో పూర్వజావరజం యామ్యం సూక్ష్మతస్మరనాయకమ్‌ । 
నీలకణ్ధం జఘన్యం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 14 


ణా ణా 
థ్‌ ర 


ప్ర: పూర్వజ + అవరజమ్‌ = పూర్వము పుట్టిన వానిని అనంతరమందు పుట్టిన 
వానిని, యామ్యమ్‌ = యమము కలిగిన వానిని, సూక్ష్మతస్మరనాయకమ్‌ = 
సూక్ష్మరూపమున తస్మరనాయకుడై సంచరించు వానిని, నీలకంఠమ్‌ = నల్లని 
మెడ గలవానిని, జఘన్యమ్‌ = దిసమొల గలవానిని.... 


తా: ఓ శివా! నీవు సృష్టికి పూర్వమే యుంటివి. అందువలన నీకు పుట్టుక 
యున్నదో లేదో తెలియదు. భవశబ్దముచేత పుట్టుక యున్నదనుకొన్నయెడల 
అదియెంత పూర్వమో తెలియదు. అందువల్లనే నీవు పూర్వజుడవు. భక్తరక్షణ 
నిమిత్తము ఇప్పటికెన్ని పర్యాయములు జనించితివో! ఈ అవతారములవలన నీవు 
అవరజుడవు. నీవు యమనియమాదుల గలిగిన యతివి. నీవు దొంగలకు 
నాయకుడవు. మాలో ఉన్న దుర్గుణములను దోచుకొనుటకై నీవు సూక్ష్మరూపమున 
దొంగలనాయకునివలె వత్తువు. మమ్ములను గుణయుక్తులను చేయుటకే నీ తస్మర 
నాయకత్వము. హరశబ్దముచేత సైతము ఇదియే స్ఫురించుచున్నది. పరోప- 
కారమునకై హాలాహలమును మింగుటచేత నీ మెడ నల్లనైననది. నీకు దిక్కులే 
వస్త్రము లగుటచేత నీవు దిగంబరుడవైతివి. అట్టి నిన్ను స్తుతించుచు బిల్వపత్రమును 
పూజాపత్రముగా సమర్పించి సేవించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 35 


శ్లో సురాశ్రయం విషహరం వర్మిణం చ వరూధినమ్‌ । 
మహాసేనం మహావీరమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 15 


(ప్ర: సురాశ్రయమ్‌ = దేవతలకు ఆశ్రయమైన వానిని, విషహరమ్‌ = విషమును 
హరించిన వానిని, చ = మరియు, వర్మిణమ్‌ = కవచము కల వానిని, వరూధినమ్‌ 
= సైన్యము గలవానిని, మహాసేనమ్‌ = గొప్ప సేనలను కలిగిన వానిని, మహావీరమ్‌ 
= గొప్ప వీరులను కలిగిన వానిని.... 


తా: ఓ శివా! నీవు దేవతలకు ఆధారమైన వాడవు, సముద్రమథన సమయమున 
పుట్టిన కాలకూటవిషమును మింగి వేసి సర్వలోకములను కాపాడిన వాడవు, 
కవచము ధరించి, మహాసైన్యములను కలిగి, సేనాధిపతులను కలిగి స్వయముగా 
మహావీరుడవై యున్నవాడవు. ఇట్టి నిన్ను భావించుచు మారేడుపత్రమును నీకు 
సమర్పించుచున్నాను. 


36 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో కుమారం కుశలం కూప్యం వదాన్యం చ మహారథమ్‌ । 
తౌర్యత్రయం చ దేవం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 16 


ప్ర: కుమారమ్‌ = యౌవనవంతుని, కుశలమ్‌ = నేర్చుగలవానిని, కూప్యమ్‌ = 
గుహ్యముగా నుండు వానిని, వదాన్యమ్‌ = దాతృత్వము గల వానిని, చ = 
మరియు, మహారథమ్‌ = మహారథము కలిగిన వానిని, తౌర్యత్రయమ్‌ = నృత్త 
గీతవాద్యములను గల వానిని, దేవమ్‌ = దేవుని,.... 


తా: శివా! నీవు నిత్యయౌవనుడవు, సర్వకార్యప్రవీణుడవు, గుహ్యముగా 
నుండువాడవు, గొప్పదాతవు. త్రిపురాసుర సంహార సమయమున భూమినే రథముగా 
ఉపయోగించు కొన్న మహారథికుడవు. నీవు మహానటుడవు, నటరాజువు. 
నృత్తగీతవాద్యములనెడి తౌర్యత్రయము గలవాడవు. దేవదేవుడవు. ఇట్టి నిన్ను 
దర్శించుచు బిల్వపత్రమును సమర్పించి అర్చించుచున్నాను. (తార్యాతార్యం” అను 
పాఠాంతరము కంటె “తార్యత్రయం” సుగమము) 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 37 


pm 
ఆతా 


ధా 
శ్లో దశకర్ణం లలాటాక్షం పజ్బువక్రం సదాశివమ్‌ । 
అశేషపాపసంహారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 17 


ప్ర: దశకర్ణమ్‌ = పది చెవులు గలవానిని, లలాటాక్షమ్‌ = నొసట నేత్రమును 
గలవానిని, పంచవక్షమ్‌ = అయిదు ముఖములు కలవానిని, సదాశివమ్‌ = 
ఎల్లప్పుడును శుభములు కలిగించువానిని, అశేషపాపసంహారమ్‌ = సర్వ 
పాపములను నశింపజేయు వానిని.... 


తా ఆతా ఇ 
జా డా డా 


తా: ఓ శివా! నీకు పది చెవులు కలవు, ఫాలభాగమునందు అగ్నినేత్రము కలదు, 
అయిదు ముఖములు గలవు. ఎల్లప్పుడును శుభరూపుడవై శుభములనే నీవు 
కలిగింతువు. సర్వపాపములను సమూలముగా నశింపజేయుదువు. ఇట్టి నిన్ను 
ధ్యానించుచు, నీకు ఒక మారేడు పత్రమును పూజాపత్రముగా సమర్చించుచున్నాను. 


38 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో నీలకణ్ధం జగద్వన్యం దీననాథం మహేశ్వరమ్‌ । 
మహాపాపహరం శమ్ముమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 18 


వ 


ప్ర : నీలకంఠమ్‌ = నల్లని మెడగలవానిని, జగత్‌ + వంద్యమ్‌ = సర్వ 
ప్రపంచమునకు వందనీయుడైన వానిని, దీననాథమ్‌ = అనాథులకు రక్షకుడైన 
వానిని, మహేశ్వరమ్‌ = మహేశ్వరు డన్న సార్థకనామము గలవానిని, మహా- 
పాపహరమ్‌ = మహాపాతకములను సైతము నశింప జేయువానిని, శంభుమ్‌ = 
సుఖమునకు జన్యస్థానమైన వానిని.... 


ఫ్ర SH 


తా : శివా! హాలాహల భక్షణముచేత నీ తెల్లని కంఠము నల్లగా అయినది. 
అప్పటినుండి నీకు నీలకంఠుడన్న నామ మేర్పడినది. నీవు చేసిన ఉపకారము 
సర్వజగత్తులను రక్షించునది. అందువల్లనే సర్వలోకములకు నీవు వందనీయుడ 
వైతివి, ఆర్హుల ఆర్తిని పోగొట్టి ఆదుకొను వాడవు నీవు (దీనానాథం” అని అన్నచో 
దీనులను, అనాథులను కలిగి ఉన్నవాడవు. అనగా వారికి ఆశ్రయమిచ్చి రక్షించు 
వాడవు అని అర్ధము చెప్పుకొన వలయును). నీవు సర్వాధికుడ వగుటచేత 
మహేశ్వరుడన్న సార్థకనామధేయము గలవాడవు. మహాపాపములను సైతము 
తొలగింతువు. ఆ విధముగా సుఖమును శాంతిని కలిగింతువు. ఇట్టి నిన్ను 
భావించుచు నీకు బిల్వదళమును సమర్పణము చేయుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 39 


శ్లో! చూడామణీకృతవిధుం వలయీకృతవాసుకిమ్‌ | 
కైలాసనిలయం భీమమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 19 


ప్ర : చూడామణీకృతవిధుమ్‌ = చంద్రుని శిరోభూషణముగా చేసికొన్నవానిని, 
వలయీకృతవాసుకిమ్‌ = వాసుకిని కంకణముగా చేసి కొన్నవానిని, కైలాసనిలయమ్‌ 
= కైలాసమందు నివసించు వానిని, భీమమ్‌ = భయము గొల్పువానిని.... 


(= C= 
తా తా 
= - 


తా: ఓ శివా! నీవు చంద్రుని అనుగ్రహించి శిరోభూషణముగా ధరించితివి. 
సర్పరాజయిన వాసుకిని కంకణముగా ధరించితివి. కైలాసపర్వతమును నివాస 
స్థానముగా అనుగ్రహించితివి. శివుడవే అయిన్చటికి సాధువులను హింసించు 
దుష్టులను శిక్షించుటకై భయంకరరూపమును ధరించితివి. ఇట్టి నిన్ను భావించుచు 
మారేడు పత్రమును నీకు పూజాపత్రముగా సమర్పించి అర్చించుచున్నాను. 


40 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో కర్పూరకున్గధవళం నరకార్ణవతారకమ్‌ 1 
కరుణామృతసిన్గుం చ ఏకబిల్వం శివార్చ్వణమ్‌ 11 20 


ప్ర : కర్పూరకున్దధవళమ్‌ = కర్పూరమువలె, మల్లెపువ్వువలె తెల్లనైన వానిని, 
నరక + ఆర్జవ - తారకమ్‌ = సముద్రమువంటి నరకమును దాటించు వానిని, 
కరుణామృతసిన్ధమ్‌ = దయయనెడి అమృతమునకు సముద్రమువంటి వానిని... 


ల. ల్‌ గ 
( ఆ ( ఆ == 
న్స IH గె 


తా: ఓ శివా! నీ శరీరము కర్పూరమువలె, మల్లెపువ్వువలె (మొల్ల పువ్వువలె) 
తెల్లని వన్నె గలది. సముద్రమువలె విశాలమయిన నరకమునుండి నీవు నీ భక్తులను 
దాటింతువు. నీ దయయనెడి అమృతము సముద్రమువలె అపారమైనది. ఇట్టి 
విశేషములు కల్లిన నిన్ను ధ్యానించుచు నీకు మారేడు దళమును సమర్పించు 


చున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 41 


శ్లో; మహాదేవం మహాత్మానం భుజజ్లాధిపకజ్మణమ్‌ I 
మహాపాపహరం దేవమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 21 


ప్ర: మహాదేవమ్‌ = మహాదేవుని, మహాత్మానమ్‌ = మహాత్ముని, భుజజ్ఞాధిప- 
కజ్మ్బణమ్‌ = సర్పరాజును కంకణముగా ధరించిన వానిని, మహాపాపహరమ్‌ = 
మహాపాపములను సైతము నశింపజేయువానిని, దేవమ్‌ = ప్రకాశమానుడైన 
వానిని, (ఉత్తరార్థము పునరుక్తమైనది. ).... 


తా : ఓ శివా! నీవు దేవజ్యేష్టుడవు. కావున మహాదేవుడవు. అఖండమైన ఆత్మ 
స్వరూపుడవు. కావున మహాత్ముడవు. సర్పరాజయిన వాసుకిని కంకణముగా 
గ్రహించి అనుగ్రహించిన వాడవు. మహాపాపములను సైతము నశింప జేసెడి 
వాడవు. ఆయాగుణవిశేషముల చేత (ప్రకాశించువాడవు. అట్టి నిన్ను దేవదేవా! 
శివా! మనసులో సాక్షాత్మ రింపజేసికొనుచు నీకు బిల్వపత్రమును సమర్పించి 
నిన్ను అర్చించుచున్నాను. 

(మానవులు పాపములు అజ్ఞానముచేతనో, అహంకారము చేతనో చేయుదురు. 
అంతమాత్రముచేత నిష్కృతిలేదని నిస్పృహ చెందవలసిన అవసరము లేదు. 
భగవంతుని శరణుచొచ్చుటచేత మహాపాపములు సైతము నశించును.) 


42 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో భూతేశం ఖణ్జపరశుం వామదేవం పినాకినమ్‌ । 
వామే శక్తిధరం (్రేష్టమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 22 


- 
ప్ర: భూత + ఈశమ్‌ = భూతనాథుని, ఖండపరశుమ్‌ = గొడ్డలిని ఆయుధముగా 
ధరించిన వానిని, వామదేవమ్‌ = వామదేవుడను పేరుగల వానిని, పినాకినమ్‌ = 
పినాకమనెడి ధనుస్సును గలవానిని, వామే = ఎడమ భాగమునందు, శక్తిధరమ్‌ 
= పార్వతిని ధరించియున్నవానిని, శ్రేష్టమ్‌ = ఉత్తమోత్తముని.... 


తా: ఓ శివా! నీవు సర్వభూతములకు అధిపతివి, గండ్రగొడ్డలిని ఆయుధముగా 
ధరించి ఖండపరశువనెడి నామమును బడసినవాడవు. వామదేవుడనెడి సౌందర్య 
స్పోరకమయిన పేరు గలవాడవు. పినాక మనెడి ధనుస్సును ధరించిన వాడవు. 
ఎల్లప్పుడును నీ యెడమ భాగమునందు పార్వతీదేవిని ధరించి అర్ధనారీశ్వరుడన్న 
అభిధానమును సంపాదించుకొన్న వాడవు. అందరిలోను అగ్రగణ్యుడవు. అట్టి 
నిన్ను భావించుచు బిల్వపత్రముతో అర్బించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 43 


శ్లో ఫాలేక్షణం విరూపాక్షం శ్రీకణ్ధం భక్తవత్సలమ్‌ । 
నీలలోహితఖట్వాజ్లమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 283 


ణా ఆ 
ఫు న్స 


ప్ర: ఫాలేక్షణమ్‌ = లలాటనేత్రుని, విరూపాక్షమ్‌ = విషమలోచనుని, శ్రీ కంఠమ్‌ 
= నీలకంఠుని, భక్తవత్సలమ్‌ = భక్తులయందు వాత్సల్యము గలవానిని, నీలలోహిత- 
ఖట్వాబ్దమ్‌ = నల్లని యెఖణ్జిని వర్ణములు గల మంచపుకోడు ఆయుధముగా గల 
శివుని.... 


తా: నొసట నేత్రముగలవానిని, సమములు గాని కన్నులు కలవానిని, (రెండు 
నాలుగు మొదలయినవి సమసంఖ్యలు. మూడు విషమము. అంతే కాక రెండు 
కన్నులు సమక్రమములో ఉండగా ఒకటి అడ్డము తిరిగి యుండును. అదియే 
విరూపాక్షత్వము. హాలాహలముచేత నల్లబడిన కంఠము గలవానిని భక్తులయందు 
వాత్సల్యము గలవానిని, నల్లని యెజ్జిని వర్ణములు గల మంచపుకోడు ఆయుధముగా 
గల శివుని స్తోత్రము చేయుచు మారేడు పత్రమును సమర్చించుచున్నాను. 


44 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో! కైలాసవాసినం భీమం కఠోరం త్రిపురాన్తకమ్‌ । 
వృషాజ్మం వృషభారూఢమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 24 


ఆతా ౭౭ 
గా జా 


ప్ర: శివ = ఓ శివా!, కైలాసవాసిమ్‌ = కైలాసమున నివసించు వానిని, భీమమ్‌ 
= భయంకరుడైన వానిని, కరోరమ్‌ = కరఠినుడైన వానిని, త్రిపురాంతకమ్‌ = 
త్రిపురాసురులను నాశనము చేసిన వానిని, వృషాజ్మమ్‌ = వృషభమును ధ్వజ 
చిహ్నముగా గలవానిని, వృషభ + ఆరూఢమ్‌ = ఎద్దును అధిరోహించు వానిని.... 


(గా 


తా: ఓ శివా! నీవు కైలాసవాసివి, భయంకరుడవు (భీమేశ్వర నామధేయుడవు), 
కఠినుడవు, త్రిపురాసురులను సంహరించి వారి పట్టణములను దగ్గమొనరించిన 
వాడవు. వృషభధ్వజుడవు. వృషభవాహనుడవు. ఇట్టి నిన్ను సందర్శించుచు 
బిల్వపత్రమును పూజాపత్రముగా సమర్పించుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 45 


Pan 


ధా 
శ్లో! సామప్రియం సర్వమయం భస్మోద్దూళితవి గ్రహమ్‌ । 
మృత్యుజ్ఞ్ణయం లోకనాథమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 25 


ప్ర : సామప్రియమ్‌ = సామగానమునందు ప్రేమగలవానిని, సర్వమయమ్‌ = 
సర్వమునందు నిండియున్న వానిని, భస్మ + ఉద్దూళిత-విగ్రహమ్‌ = విభూతిని 
వెలువరించుచున్న శరీరము గలవానిని, మృత్యుంజయమ్‌ = యముని జయించిన 
వానిని, లోకనాథమ్‌ = సర్వలోకములకు ప్రభువైన వానిని.... 


తా తా ఇ 
= గా ర్‌ 


తా : ఓ శివా! నీవు సామగాన ప్రియుడవు, సర్వమయుడవు, నీ శరీరమునుండి 
విభూతి వెలువడుచుండును. నీవు యముని తిరస్కరించి మృత్యుంజయుడవైతివి, 
నీవు జగన్నాథుడవు, జగద్రక్షకుడవు. ఇట్టి నిన్ను స్తోత్రము చేయుచు బిల్వపత్రముతో 
పూజ చేయుచున్నాను. 


46 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో॥ దారిద్యదుఃఖహరణం రవిచన్దానలేక్షణమ్‌ 1 
మృగపాణిం చన్దమౌళిమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 26 


$ 
ప్ర: శివ! = ఓ శివా!, దారిదధ్యదుఃఖహరణమ్‌ = దారి(ద్యమనెడి దుఃఖమును 
హరించు వానిని, రవి-చగ్ట + అనల + ఈక్షణమ్‌ = సూర్యుడు చంద్రుడు అగ్ని 
అనెడి కన్నులు గలవానిని, మృగపాణిమ్‌ = చేతియందు మృగమును ధరించిన 
వానిని, చ[నమౌళీమ్‌ = శిరస్సునందు చంద్రుని ధరించిన వానిని.... 


తా : ఓ శివా! నీవు పేదరికమును, అందువలన కలిగెడి దుఃఖమును తొలగించెదవు. 
నీకు సూర్యుడును, చంద్రుడును, అగ్నియు మూడు కన్నులు. నీవు చేతియందు 
జింకను ధరించి యున్నావు. నీవు శిరస్సునందు చంద్రుని ధరించి యున్నావు. 
ఇట్టి నిన్ను భావన చేయుచు మారేడు దళముతో అర్చించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 47 


శ్లో॥ సర్వలోకభయాకారం సర్వలోకైకసాక్షిణమ్‌ | 
నిర్మలం నిర్గుణాకారమ్‌ ఏకబిల్వం శివార్బణమ్‌ ॥ 27 


ప్ర: సర్వలోకభయాకారమ్‌ = సర్వలోకములకు భయమును కలిగించు రూపము 
గలవానిని, సర్వలోక + ఏక-సాక్షిణమ్‌ = సర్వలోకములకు ఒకేయొక సాక్షియైన 
వానిని, నిర్మలమ్‌ = పరిశుద్ధుడైన వానిని, నిర్గుణ + ఆకారమ్‌ = నిర్గుణుడును 
నిరాకారుడు నైన వానిని.... 


తా: ఓ శివా! నీవు సర్వలోకములకు భీతి పుట్టించెడి రూపము గలవాడవు. 
సర్వలోకములకు ఏకైక సాక్షివి నీవు. నీలో ఏ విధమయిన కళంకమును లేదు. 
నిజమునకు నీవు గుణరహితుడవు. రూపరహితుడవు. (భక్తుల అభీష్టమును బట్టి 
ఆయా గుణములతో ఆయా రూపములతో దర్శనము దయచేసెదవు). అట్టి నిన్ను 
స్తోత్రము చేయుచు మారేడు పత్రమును సమర్పించి అర్చించుచున్నాను. 


48 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో॥ సర్వతత్త్వాత్మకం సామృం సర్వతత్త్వవిదూరకమ్‌ । 
సర్వతత్త్వస్వరూపం చ ఏకబిల్వం శివార్పణమ్‌ I 28 


ప్ర: సర్వతత్వాత్మకమ్‌ = సర్వతత్త్వములతో కలిసియున్న వానిని, స + అంబమ్‌ 
క పార్వతీసహితుడైన వానిని, సర్వతత్త్వవిదూరకమ్‌ = సర్వతత్త్వములను దూరముగా 
నిలుపువానిని, సర్వతత్త్వస్వరూపం చ = సర్వతత్త్వములకు రూపమై యున్న 
వానిని.... 


తా: ఓ శివా! సర్వతత్త్వ్వములును నీ ఆత్మ స్వరూపమే. అంబాసహితుడవై నీవు 
సాంబశివుడవని కీర్తింపబడు చున్నావు. సర్వతత్త్వములకు నీవు దూరస్థుడవు. 
సర్వతత్త్వములయొక్క రూపమే నీవు. (భగవంతుడు 'తదంతికే తద్దూరే” అని 
ఉపనిషత్తులందు పరస్పర విరుద్ధముగా చెప్పబడెను. 'యత్ర వాచో నివర్తన్తే మనసా 
సహ” అని చెప్పుట అందువల్లనే) అట్టి నిన్ను భావించుచు మారేడు పత్రమును 
నీకు పూజా పత్రముగా సమర్చించెదను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 49 


శ్లో సర్వలోకగురుం స్థాణుం సర్వలోకవరప్రదమ్‌ । 
సర్వలోకైకనేత్రం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 29 


౪౭5 f= =| 
ఫ్‌ ఫ్‌ 


ప్ర: సర్వలోకగురుమ్‌ = సమస్తలోకములకు గురుస్థానీయుని, స్థాణుమ్‌ = ఆదినుండి 
తుదివరకు స్థిరముగా నుండు వానిని, సర్వలోకవరప్రదమ్‌ = సమస్తలోకములకు 
వరములను ప్రసాదించు వానిని, సర్వలోక + ఏకనేత్రమ్‌ = సర్వలోకములకు 
ఒకే యొక దృష్టిగా పనిచేయు వానిని.... 


తా: సర్వలోకములకు గురుస్థానీయుడవై నీవే అంధకారము నుండి వెలుగులోనికి 
నడిపించు చున్నావు. చలనములేని స్థాణుడవు నీవ ఆద్యంతములు లేని వాడవు. 
సర్వలోకములకు వరములను ప్రసాదించు వాడవు. నీవే సర్వలోకములకు దృష్టివై 
ముందునకు నడిపించు వాడవు. ఇట్టి నిన్ను స్తుతించుచు బిల్వదళముతో అర్చించు 
చున్నాను. 


50 శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 


శ్లో॥ మన్మథోద్ధరణం శైవం భవభర్గం పరాత్మకమ్‌ I 
కమలాప్రియపూజ్యం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 30 


ప్ర: మన్మథ + ఉద్ధరణమ్‌ = మన్మథుని ఉద్ధరించిన వానిని, శైవమ్‌ = 
మంగళకరుడైన వానిని, భవభర్గమ్‌ = జన్మబంధమును నశింప జేయు వానిని, 
పరాత్మకమ్‌ = ఉన్నతోన్నతుని, కమలాప్రియపూజ్యమ్‌ = లక్ష్మీదేవికి భర్తయైన 
విష్ణుదేవునికి పూజనీయుడైన వానిని .... 


తా: ఓ శివా! నీవు మన్మథోద్దారకుడవు. నీ యెడ ద్రోహము చేసినప్పుడు మన్మథుని 
దహించితివి. పార్వతీపరిణయానంతరము అతనిని అనంగునిగా (బ్రతికించితివి. 
నీవు శైవుడవు. అనగా శుభములను కలిగించు వాడవు. భవబంధములను 
నశింపజేయు వాడవు నీవే. నీవే సర్వోన్నతుడవు. లక్ష్మీవల్లభుడైన విష్ణువునకు 
సైతము నీవు పూజనీయుడవు. అట్టి నిన్ను ధ్యానించుచు శివా! నీకు బీల్వపత్రము 
నొకదానిని సమర్పించుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 51 


pm 
ఆతా 


- 
శ్లో! తేజోమయం మహాభీమముమేశం భస్మలేపనమ్‌ । 
భవరోగవినాశం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 81 


తా ఆతా 
డా 


ప్ర: తేజోమయమ్‌ = తేజోరూపమైన వానిని, మహాభీమమ్‌ = మిక్కిలి భయంకరమైన 
వానిని, ఉమా + ఈశమ్‌ = పార్వతీనాథుడైన వానిని, భస్మలేపనమ్‌ = విభూతిని 
మైపూతగా ధరించిన వానిని, భవరోగవినాశం చ = జన్మ మరణ రూపమైన 
సంసారరోగమును నాశనము చేయు వానిని.... 


తా: ఓ శివా! నీవు తేజోమయమైన శరీరము గలవాడవు. దుర్మార్గులకు 
మహాభయంకరుడవు. జగదంబయైన పార్వతికి వల్లభుడవు నీవు. విభూతినే 
మైపూతగా ధరించిన వాడవు. సంసారరూపమైన వ్యాధిని నశింపజేయువాడవు. 
అట్టి నిన్ను ధ్యానించుచు బిల్వపత్రమును పూజాపత్రముగా నీకు సమర్పించు 
చున్నాను. 


వ్‌ శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో స్వర్గాపవర్గఫలదం రఘునాథవరప్రదమ్‌ ॥ 
నగరాజసుతాకాన్తమ్‌ ఏకబిల్వం శివార్చ్వణమ్‌ I 832 


ప్ర: స్వర్గ + అపవర్గ-ఫలదమ్‌ = స్వర్గమును ముక్తిని ఫలములుగా ఇచ్చు 
వానిని, రఘునాథవరప్రదమ్‌ = రఘువంశప్రభువైన రామునకు వరము నిచ్చిన 
వానిని, నగరాజసుతాకాన్తమ్‌ = పర్వతరాజ పుత్రికయెన పార్వతియొక్క భర్తను..... 


C= C= 
ఆతా ఆతా 
న న్స 


తా : భోగభూమియైన స్వర్గమును, పునరావృత్తిరహితమైన మోక్షమును ప్రసాదించు 
వాడవు నీవు. రఘురామునికి రావణ విజయకారణమైన వరమును ప్రసాదించిన 
వాడవు నీవు. పర్వతరాజయిన హిమవంతుని పుత్రికయగు గౌరీదేవికి భర్తవు నీవు: 
శివా! ఇట్టి నిన్ను భావించుచు బిల్వపత్రముతో అర్చించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 53 


pm 
తా 


- 
శ్లో మజ్జీరపాదయుగళం శుభలక్షణలక్షితమ్‌ । 
ఫణిరాజవిరాజం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 8383 


ణా ణా 
గా 


ప్ర: మజ్జీరపాదయుగళమ్‌ = అందెలతో అలంకరింపబడిన రెండు పాదములు 
గలవానిని, శుభలక్షణలక్షితమ్‌ = మంగళాత్మకములయిన చిహ్నములతో గోచరించు 
వానిని, ఫణిరాజవిరాజమ్‌ = సర్పరాజములను అలంకారములుగా ధరించి 
విరాజిల్లు వానిని.... 


తా : ఓ శివా! నీ రెండు పాదములు మంజీర రంజితములై యున్నవి. నీ పేరునకు 
తగినట్లుగా మంగళకరములైన లక్షణములతో గోచరించు చున్నావు. నీవు 
అలంకారములుగా సర్పరాజములను ధరించి నాగభూషణుడవై ప్రకాశించు 
చున్నావు. అట్టి నిన్ను తలంచుచు మారేడాకు నొకదానిని పూజాపత్రముగా నీకు 
సమర్పించుచున్నాను. 


54 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో నిరామయం నిరాధారం నిస్సజ్ఞం నిష్ప్రపజ్బుకమ్‌ | 
తేజోరూపం మహారౌద్రమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 834 


ప్ర: నిర్‌ + ఆమయమ్‌ = ఏవిధమైన వ్యాధులు లేని వానిని, నిర్‌ + ఆధారమ్‌ = 
ఏవిధమైన ఆలంబనమును లేనివానిని, నిః + సంగమ్‌ = ఏవిధమైన సాంగత్యము 
లేనివానిని, నిప్ప్రపణ్బకమ్‌ = ప్రపంచమే లేని వానిని, తేజోరూపమ్‌ = 
కాంతిమయమైన శరీరము కలవానిని, మహారౌద్రమ్‌ = అత్యధికమైన రౌద్రము 
గలవానిని.... 


తా : ఓ శివా! నీవు నిరామయుడవు. నీవే సర్వవిశ్వమునకు ఆధారమగుటచేత 
నీకు ఆధారముగా చెప్పుకొనదగిన దేదియు లేదు. నీవు నిర్గుణ నిరాకారుడవైనప్పుడు 
జగదతీతుడవై యుందువు. అట్టి యెడ నీకు ప్రపంచము లేదు. నీవు కాంతిమయమైన 
శరీరము గలవాడవు. మహారుద్రరూపుడవు. అట్టి నిన్ను స్తోత్రము చేయుచు 
బిల్వపత్రమును సమర్పించి పూజించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 55 


శ్లో సర్వలోకైకపితరం సర్వలోకైకమాతరమ్‌ । 
సర్వలోకైకనాథం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ తర్‌ 


ప్ర : సర్వలోక + ఏకపితరమ్‌ = లోకములకన్నింటికి ఒకే యొక తండ్రియైన 
వానిని, సర్వలోక + ఏకమాతరమ్‌ = లోకముల కన్నింటికి ఒకే యొక తల్లియైన 
వానిని, చ = మరియు, సర్వలోక + ఏకనాథమ్‌ = లోకముల కన్నింటికి ఒకే 
యొక ప్రభువైన వానిని.... 


తా: ఓ శివా! సర్వలోకములకు నీవే తండ్రివి, నీవే తల్లివి, నీవే ప్రభుడవు. ఇట్టి 
నిన్ను సాక్షాత్మరించుకొని బిల్వపత్రముతో సమర్శించుచున్నాను. 


56 శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 


శ్లో చిత్రామ్బరం నిరాభాసం వృషభేశ్వరవాహనమ్‌ I 
నీలగ్రీవం చతుర్వక్రమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 86 


ప్ర: చిత్ర + అంబరమ్‌ = చిత్రమైన వస్త్రము ధరించెడి వానిని, నిర్‌ + ఆభాసమ్‌ 
= ఆభాసము (భ్రాంతి) లేని వానిని, వృషభేశ్వరవాహనమ్‌ = నందీశ్వరుని 
వాహనముగా కల వానిని, నీలగ్రీవమ్‌ = నల్లని కంఠము గలవానిని, చతుర్‌ + 
వక్షమ్‌ = నాలుగు ముఖములు గల వానిని.... 


ఇదా 
Fan ర్‌ 


తా: నీవు చిత్రాంబరుడవు శివా! ఒకప్పుడు గజచర్మమును ధరింతువు. ఒకప్పుడు 
శార్జూలచర్మమును ధరింతువు. ఒకప్పుడు పట్టువస్తములను కూడ ధరింతువు. 
ఒకప్పుడు దిగంబరుడవై యుందువు. నీవు కన్నులు పట్టలేని కాంతి సంపద 
కలిగియుండుటచేత అగోచరుడవై యుందువు. నీకు నందీశ్వరుడు వాహనము. 
నంది యనగా ఆనందము గలవాదని అర్థము. అందువలన నీవు ఆనందమునే 
అధిరోహించి ఆనంద దాతవై విహరింతువు. నీ నల్లని కంఠము లోకక్షేమమునకై 
నీవు చేసిన సాహసమునకు గుర్తు. నీవు నాలుగు వక్రములు గలవాడవు. పరా 
పశ్యంతీ మధ్యమా వైఖరీ రూపములయిన నాలుగు వాక్కులకు నీవే మూల రూపము. 
ఇట్టి నిన్ను స్తోత్రము చేయుచు పూజాపత్రమును సమర్పించి సమర్ప్చించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 57 


శ్లో! రత్నకజ్బుకరత్నేశం రత్నకుణ్ణలమణ్జితమ్‌ । 
నవరత్నకిరీటం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 87 


స 6 


ప్ర : రత్నకఇబ్బకరత్నేశమ్‌ = రత్నములు పొదిగిన కవచము కలిగి రత్నములకు 
అధీశ్వరుడైన వానిని, రత్నకుణ్ణల మణ్ణితమ్‌ = రత్నములు పొదిగిన కర్ణాభరణములతో 
అలంకరింపబడిన వానిని, చ = మరియు, నవరత్నకిరీటమ్‌ = నవవిధ రత్నమయ 
మైన కిరీటము గల వానిని.... 


తా: ఓ శివా! నీవు రత్నేశ్వరుడవు. అందువలననే నీ అలంకారము లన్నియు 
రత్నమయములే. నీవు రత్నమయమైన కవచమును ధరింతువు, చెవులను రత్న 
మయములైన కుండలములతో అలకరించు కొందువు, మౌక్తిక పద్మరాగ వజ 
ప్రవాళ మరకత నీల గోమేధిక పుష్యరాగ వైడూర్య నామకములైన నవరత్నములు 
తాపిన కిరీటమును ధరింతువు. ఓ శివా! ఇట్టి నిన్ను సాక్షాత్మరింప జేసికొని నీకు 
ప్రీతిపాత్రమైన బిల్వపత్రముతో నిన్ను పూజించుచున్నాను. 


58 శ్రీబిల్వాష్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో॥ దివ్యరత్నాబ్లులీస్వర్ణకణ్ణాభరణభూషితమ్‌ । 
నానారత్నమణిమయమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 88 


ప్ర : దివ్యరత్నాబ్బలీ = ప్రకాశమానమైన రత్నమయమైన ఉంగరముతోను, 
స్వర్ణకణ్ణాభరణ = బంగారు కంటెతోను, భూషితమ్‌ = అలంకరింప బడిన వానిని, 
నానారత్నమణిమయమ్‌ = అనేక రత్నములతోను మణులతోను కూడి యున్న 
వానిని.... 


తా: ఓ శివా! నీవు దివ్యరత్నమయమైన ఉంగరములతో అలంకరింపబడితివి. 
అట్లే సువర్ణమయమయిన కంఠహారముతో అలంకరింపబడి తివి. అనేక 
విధములయిన రత్నములతోను, మణులతోను నిండి యున్నావు. ఇట్టి నీ సర్వ 
సంపన్నమైన రూపమును సంభావించుచు బిల్వపత్రముతో నిన్ను సమర్చించు 
చున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 59 


శ్లో రత్నాబ్లుళీయవిలసత్‌కరశాఖానఖప్రభమ్‌ । 
భక్తమానసగేహం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 39 


ప్ర: రత్నాబళీయవిలసత్‌ = రత్నములు పొదిగిన ఉంగరములతో ప్రకాశించు 
చున్న కరశాఖానఖప్రభమ్‌ = చేతివేళ్ల గోళ్ల యొక్క కాంతి గలవానిని, భక్తమానస- 
గేహమ్‌ = భక్తుల మనస్సులే నివాసస్థలమైన వానిని.... 


౭౭ 


న 
తా: ఓ శివా! నీ చేతి వ్రేళ్లు రత్నమయములైన ఉంగరములతో అలంకరింపబడి 
యున్నవి. అందువలన ట్రేళ్ల గోళ్లు మిక్కిలి కాంతిమంతములై ప్రకాశించుచున్నవి. 
నీవ్ర కైలాసము నందుందువని, రజతగిరి యందుందువని, హిమాద్రి యందుందు 
వని భక్తులు భిన్న భిన్నరీతులలో వర్ణించిరి. నిన్ను నేను భక్తమనోవాసిగా దర్శించు 
చున్నాను. నీకు భక్తిపూర్వకముగా ఒక మారేడాకును సమర్పించుచున్నాను. 


60 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో వామాబ్లభాగవిలసదమ్మికావీక్షణ ప్రియమ్‌ । 
పుణ్జరీకనిభాక్షం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 40 


ప్ర : వామాబ్దభాగవిలసత్‌ = శరీరముయొక్క యెడమ భాగమునందు విలసిల్లు 
చున్న అమ్మ్బికావీక్షణప్రియమ్‌ = గౌరీదేవి చూపులందు మక్కువ కలవానిని, 
పుణ్జరీకనిభ + అక్షమ్‌ = పద్మముల వంటి కన్నులు గలవానిని.... 


మ ఫ్‌ 


తా: ఓ శివా! నీ వామభాగమునందు గౌరీదేవి విలసిల్లుచున్నది. ఆమె 
చూపులయందు నీవు మిక్కిలి (పైమను చూపు చున్నావు. నీ కన్నులు పద్మములవలె 
సుందరములై యున్నవి. ఇట్టి నిన్ను మనోలోచనముతో దర్శించుచు బిల్వపత్రమును 
పూజాపత్రముగా నీకు సమర్పించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 61 


pm 
ఆతా 


ధా 
శ్లో సమ్వూర్లకామదం సౌఖ్యం భక్తేష్టఫలకారణమ్‌ I 
సౌభాగ్యదం హితకరమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 41 


ప్ర: శివ = ఓ శివా!, సమ్బూర్ణకామదం సౌఖ్యమ్‌ = సౌఖ్యమును కలిగించునట్లుగా 
సర్వవాంఛలను సమ్బూర్జముగా నెరవేర్చు వానిని, భక్త + ఇష్టఫలకారణమ్‌ = 
భక్తులకు అభీష్టమైన ఫలమును అందించుటకు ఆధారమైన వానిని, సౌభాగ్యదమ్‌ 
= సౌభాగ్యము నొసగువానిని, హితకరమ్‌ = మేలు చేయువానిని.... 


తా ఆతా ఇ 
= డా డా 


తా: ఓ శివా! నీవు సౌఖ్యకరములయిన సర్వకాంక్షితములను తీర్చు చున్నావు. 
భక్తులు కోరిన ఫలములను తీర్చెడివాడవు నీవు. సౌభాగ్యమును కలిగించువాడవు 
నీవు. మేలును కలిగించువాడవు నీవు. ఇట్టి నిన్ను స్తోత్రము చేయుచు బిల్వపత్రమును 
పూజాపత్రముగా సమర్పించుచున్నాను. 


62 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో నానాశాస్త్రగుణో పేతం స్ఫురన్మబ్గళవిగ్రహమ్‌ । 
విద్యావిభేదరహితమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 42 


ప్ర : నానాశాస్త్ర = వివిధ శాస్త్రములందు చెప్పబడిన, గుణ + ఉపేతమ్‌ = 
గుణములతో కూడియున్న వానిని, స్ఫురత్‌ = ప్రకాశమానమయిన, మబ్ద్బళవిగ్రహమ్‌ 
= కల్యాణకరమయిన రూపము గలవానిని, విద్యావిభేదరహితమ్‌ = విద్య అవిద్య 
అనెడి భేదములు లేని వానిని.... 


తా : శివా! నీవు శాస్త్రములలో నిబంధింపబడిన సర్వసుగుణములను కలవాడవు. 
నీవు చక్కగా ప్రకాశించుచున్న మంగళకరమైన ఆకారము గలవాడవు. విద్య అవిద్య 
యనెడి భేదములు లేనివాడవు. అట్టి నిన్ను స్తోత్రము చేయుచు నీకు బిల్వపత్రముతో 
పూజ చేయుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 63 


శ్లో అప్రమేయగుణాధారం వేదకృద్రూపవిగ్రహమ్‌ । 
ధర్మాధర్మప్రవృత్తిం చ ఏకబిల్వం శివార్చణమ్‌ ॥ 483 


(ప్ర: అప్రమేయ = కొలుచుటకు వీలుకాని, గుణ + ఆధారమ్‌ = గుణములకు 
ఆశ్రయమైన వానిని, వేదకృత్‌ = వేదములచేత నిరూపింపబడిన, రూప 
ఆకారముగల, విగ్రహమ్‌ = మూర్తిని గలవానిని, ధర్మ + అధర్మప్రవృత్తిమ్‌ = 
ధర్మప్రవృత్తి అని అధర్మప్రవృత్తి అని ప్రవర్తనమును రెండుగా విభజించిన వానిని... 


తా: ఓ శివా! నీవు నిర్గుణుడ వైనప్పటికి అప్రమేయములయిన గుణములకు 
ఆధారమైన వాడవు. వేదమునందు నిరూపింపబడిన రూపమే నీ రూపము. ధర్మమని 
అధర్మమని ప్రవృత్తి రెండు విధములుకాగా ఆరెండింటికి ఆశ్రయమైన వాడవు 
నీవే. ఇట్టి నిన్ను స్తోత్రము చేయుచు బిల్వపత్రముతో సేవించుచున్నాను. 


64 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో॥ గౌరీవిలాసవదనం జీవజీవపితామహమ్‌ । 
కల్పాన్తఖైరవం శుభ్రమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 44 


ప్ర : గౌరీవిలాసవదనమ్‌ = పార్వతీదేవియొక్క తేజోమయ మైన ముఖమును 
గలవానిని, జీవ జీవ పితామహమ్‌ = జీవులకు ప్రాణమైన పితామహుడైన వానిని, 
కల్పాన్తభైరవమ్‌ = ప్రళభయకాలమునందు భయంకరుడగు వానిని, శుభ్రమ్‌ = 
నిర్మలుడైన వానిని.... 


తా: ఓ శివా! నీవు పార్వతీదేవిముఖమును విలసిల్లునట్లుగా చేయుచున్నావు. 
నీవు జీవులకు జీవభూతుడవు. అందువల్లనే సర్వజీవులకు ఆదిపురుషుడవై 
పితామహుడవగు చున్నావు. నీవు (ప్రళయాధిపతివి. నీవు ప్రళయకాలమును 
కల్పింతువు. అట్టి సమయమున నీవు భయంకరుడవై ఉగ్రుడవై యుందువు. 
అయినను నీవు స్వచ్చస్వరూపుడవు. అట్టి నిన్ను స్తుతించుచు బిల్వపత్రముతో 
పూజించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 6౨5 


శ్లో సుఖదం సుఖనాశం చ దుఃఖదం దుఃఖనాశనమ్‌ । 
దుఃఖావతారం భద్రం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 45 


ప 6 


ప్ర: సుఖదమ్‌ = సుఖములను కలిగించు వానిని, సుఖనాశనమ్‌ = సుఖములను 
నాశనము చేయువానిని, దుఃఖదమ్‌ = దుఃఖములను కలిగించు వానిని, 
దుఃఖనాశనమ్‌ = దుఃఖములను నాశనము చేయువానిని, దుఃఖ + అవతారమ్‌ 
= దుఃఖరూపముగా అవతరించు వానిని, భద్రమ్‌ = (శేయమును రూపముగా 
ధరించిన వానిని.... 


తా: ఓ శివా! సుఖదుఃఖములు నీ అధీనములు. సుఖములు కలుగుటకు నీవే 
కారణము. దుఃఖములు కలుగుటకును నీవే కారణము. అట్లే సుఖములు కలుగుటకు 
నీవే కారణము, సుఖనాశనమునకు సైతము నీవే కారణము. నీవు దుఃఖరూపముగా 
అవతరింతువు, అట్లే శ్రేయోరూపముగాను అవతరింతువు. సుఖదుఃఖము లనెడి 
ద్వంద్వములను కలిగించుటకు తొలగించుటకు నీవే సమర్థుడవు. అట్టి నిన్ను 
స్తోత్రము చేయుచు బిల్వపత్రముతో అర్చించుచున్నాను. 


66 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో సుఖరూపం రూపనాశం సర్వధర్మ్శఫలప్రదమ్‌ ॥ 
అతీన్టియం మహామాయమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 46 


ప్ర: సుఖరూపమ్‌ = సుఖమునకు ఆకారమైన వానిని, రూపనాశమ్‌ = 
రూపరహితత్వము కలిగించు వానిని, సర్వధర్మఫల(ప్రదమ్‌ = అన్ని ధర్మములకు 
నిర్దేశింపబడిన ఫలితములను ప్రసాదించు వానిని, అతి + ఇన్టియమ్‌ = 
ఇంద్రియములకు అతీతమైన వానిని, మహామాయమ్‌ = గొప్ప మాయను గల 
కలవానిని.... 


తా: ఓ శివా! నీవు సుఖరూపుడవు. శివనామధేయముచేతనే యీ విషయము 
వెల్లడియగు చున్నది. అట్లయ్యును నీవు రూపరహితుడవు. అందువల్లనే నీ భక్తులకు 
సైతము శారీరక వ్యామోహమును నశింపజేసెదవు. వేర్వేరు ధర్మములకు వేర్వేరు 
ఫలము లుండును. ఫలదాతలు కూడా వేర్వేరుగా నుందురు. ఇది సాధారణ 
విషయము. నీ విషయము వేరు. నీవు సర్వేశ్వరుడవగుటచేత సర్వధర్మముల యొక్క 
ఫలితములను నీవే ప్రసాదింతువు. నీవు ఇంద్రియములకు అతీతుడవు. (యతో 
వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ) వాక్కులు గాని మనస్సుగాని నిన్ను చేర 
జాలవు. నీవు మాయాధరుడవ. అందువల్లనే నిన్ను ప్రత్యక్షముగా చూచుచున్నట్లే 
అనిపింతువు గాని అగోచరుడవై యుందువు. తదంతికే తద్దూరే అన్నది నిన్ను 
గురించియే. అట్టి నిన్ను స్తుతించుచు బీల్వార్చనము చేయుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 67 


ర్వపక్షిమృగాకారం సర్వపక్షిమృగాధిపమ్‌ I 
ర్వపక్షిమృగాధారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 47 


ప 6 


ప్ర: సర్వపక్షి - మృగ + ఆకారమ్‌ = సర్వపక్షులయొక్నయు, జంతువుల యొక్కయు 
ఆకారము గలవానిని, సర్వపక్షిమృగాధిపమ్‌ = సర్వపక్షులకు జంతువులకు 
అధిపతియైన వానిని, సర్వపక్షిమృగాధారమ్‌ = సర్వపక్షులకు మృగములకు 
ఆధారమైన వానిని.... 


తా: ఓ శివా! కనులకు గోచరించు సృష్టి యంతయు నీ రూపము. సృష్టియందలి 
జంగమస్థావరము లన్నియు నీరూపమే. పశువులేమి, పక్షులేమి అన్నియు నీరూపమే. 
ఈ రూపము నీదే యగుటచేత నీవే దీనికి అధిపతివి. నీదైన యీ సృష్టికి 
ఆధారభూతుడవై నిలబెట్టువాడవు నీవే. (ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు 
లీనమై ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు...) అట్టి నిన్ను ధ్యానించుచు 
విల్వపత్రార్బణముతో అర్చించుచున్నాను. 


68 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో జీవాధ్యక్షం జీవవన్సం జీవజీవనరక్షకమ్‌ 
జీవకృజ్జీవహరణమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 48 


ఆతా ౭౭ 
గా జా 


ప్ర: జీవ + అధ్యక్షమ్‌ = ప్రాణులకు అధిపతియైన వానిని, జీవవన్స్వమ్‌ = 
ప్రాణులకు వందనీయుడైన వానిని, జీవజీవనరక్షకమ్‌ = జీవులయొక్క ప్రాణములకు 
రక్షణ కలిగించు వానిని, జీవకృత్‌ + జీవహరణమ్‌ = ప్రాణులను ఖండించు 
వారి ప్రాణములను తీయువానిని.... 


న 
తా: ఓ శివా! సర్వజీవులకు అధిపతివి నీవు. సర్వజీవులకు వందనీయుడవు 
నీవు. జీవులయొక్క ప్రాణములను రక్షించు వాడవు నీవు. జీవులకు హాని కలిగించు 
వారి ప్రాణములను నశింపజేయువాడవు నీవు. అట్టి నిన్ను స్మరించుచు నీకు 
బిల్వపత్రమును పూజాపత్రముగా సమర్పించుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 69 


శ్లో విశ్వాత్మానం విశ్వవన్స్వం వజ్రాత్మం వజహస్తకమ్‌ | 
వజ్రేశం వజ్రభూషం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 49 


= 2 f= =| 
ఫ్‌ ఫ్‌ 


ప్ర: విశ్వ + ఆత్మానమ్‌ = విశ్వమునకు ఆత్మయైన వానిని, విశ్వవన్స్యమ్‌ జ్‌ 
విశ్వముచేత నమస్మరింపబడు వానిని, వజ్రాత్మమ్‌ = వజ్రమువలె దృఢమైన 
ఆత్మగలవానిని, వజ్రహస్తకమ్‌ = వజ్రములను హస్తములందు గలవానిని, వజ్రేశమ్‌ 
= వజములకు అధిపతియైన వానిని, వజభూషమ్‌ = వజమయములయిన 
అలంకారములను గలవానిని.... 


హా ==) 
— నా 


తా : ఓ శివా! నీవు విశ్వమునకు ఆత్మవు. నీవలననే విశ్వము చైతన్యవంతమై 
యున్నది. సర్వవిశ్వము నీకు నమస్మరించుచున్నది. నీవు వజసన్నిభమైన 
ఆత్మగలవాడవు. నీచేతుల యందు వజము లున్నవి. నీవు వజములకు అధిపతివి. 
నీవు వజమయములయిన నగలను ధరించి యున్నావు. అట్టి ఐశ్వర్యసంపన్నుడవైన 
నిన్ను సన్నుతించుచు బిల్వపత్రమును పూజాపత్రముగా నీకు సమర్పించుచున్నాను. 


70 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో గణాధిపం గణాధ్యక్షం ప్రళయానలనాశకమ్‌ । 
జితేస్టియం వీరభద్రమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 5్‌0 


ప్ర: గణాధిపమ్‌ = గణములకు అధిపతియైన వానిని, గణాధ్యక్షమ్‌ = గణములకు 
అధ్యక్షుడైన వానిని, ప్రకయానలనాశకమ్‌ = ప్రళయాగ్నివలె నాశనము చేయువానిని, 
జితేస్టియమ్‌ = ఇంద్రియములను జయించిన వానిని, వీరభద్రమ్‌ = వీరులకు 
భద్రతను కలిగించువానిని (వీరభ[ద్రుడను పేరు గలవానిని).... 


తా: ఓ శివా! నీవు దేవగణములకు అధిపతివి. భూతపిశాచాది గణములకు 
అధ్యక్షుడవు. ప్రకయకాలమునందలి అగ్నివలె సర్వమును నాశనము చేయువాడవు. 
ఇంద్రియజయమును సాధించిన వాడవు. వీరభద్రరూపమున విజృంభించిన వాడవు 
కూడ నీవే. అట్టి నిన్ను సన్నుతించుచు బిల్వపత్రముతో అర్చించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 71 


శ్లో త్యమృకం మృడం శూరం చ హ్యరిషద్వర్గనాశనమ్‌ । 
దిగమ్బరం క్షోభనాశమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ ర్‌1 


ష్ష్‌ 


ప్ర:త్రి + అమృకమ్‌ = మూడు కన్నులు గలవానిని, మృడమ్‌ = భక్తులకు 
సుఖమును కలిగించు వానిని, శూరమ్‌ = శౌర్యము గలవానిని, అరిషడ్వర్గనా శకమ్‌ 
= కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము లనెడి శత్రువుల నారింటిని 
నాశనము పొందించు వానిని, దిగమ్బరమ్‌ = దిక్కులే వస్తముగా గలవానిని, 
క్షోభనాశమ్‌ = కలతను నశింపజేయు వానిని.... 


తా: ఓ శివా! నీవు సూర్యచంద్రాగ్నులను మూడు నేత్రములు గలవాడవు. మృడు 
డన్న నామధేయము గలవాడవు. త్రిపురాసురాదులను సంహరించిన శూరుడవు. 
శత్రువర్ణమైన కామాదులను నాశనము చేయువాడవు. నీవు విశ్వవ్యాప్తమైన మూర్తి 
గలవాడవు కనుక దిక్కులే నీకు వస్త్రములుగా ఉపచరించుచున్నవి. ప్రపంచము 
నందలి సంక్షోభమును నాశనము పొందించు వాడవు నీవు. అట్టి నిన్ను స్తోత్రము 
చేయుచు బిల్వపత్రమును పూజాపత్రముగా నీకు సమర్పించుచున్నాను. 


72 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో కున్దేన్దుశజృధవళం త్రిభిరక్తిభిరుజ్జులమ్‌ I 
కాలాగ్నిరుద్రం సర్వజ్ఞమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ ర్‌2 


ప్ర: కుంద + ఇందు + శజ్మ ధవళమ్‌ = మొల్లవలె, చంద్రునివలె, శంఖమువలె 
తెల్లని వర్ణముగల వానిని, త్రిఖిః + అక్షిభిః + ఉజ్జ్వలమ్‌ = మూడు కన్నుల 
చేతను ప్రకాశించు వానిని, కాలాగ్నిరుద్రమ్‌ = ప్రళయకాలమునందలి అగ్నివలె 
భయంకరమైన వానిని, సర్వజ్ఞమ్‌ = సర్వమును ఎరిగిన వానిని.... 


తా: ఓ శివా! నీవు ధవళవర్ణము గలవాడవు. నీ శరీరము మొల్లవలె, చంద్రునివలె, 
శంఖమువలె తెల్లని వన్నె కలిగి శోభించుచున్నది. నీ వదనము త్రినేత్రపరిశోభితమై 
ప్రకాశించుచున్నది. నీవు ప్రళయాగ్నివలె భయమును గొల్పుచున్నావు. నీవు 
భూతభవిష్యద్వర్తమానములను తెలిసిన వాడవు. అట్టి నిన్ను సన్నుతించుచు పూజా 
పత్రముగా నీకు ప్రియమైన బిల్వపత్రమును సమర్పించుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 73 


శ్లో కమ్బుగ్రీవం కమ్బుకణ్ధం ధైర్యదం ధైర్యవర్థకమ్‌ । 
శార్జూలచర్మవసనమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ ర్‌తి 


ప్ర: కమ్బుగ్రీవమ్‌ = శంఖమువంటి మెడగలవానిని, (మూడు ముడుతలు గల 
మెదగలవానిని), కమ్బుకణ్బ్ణమ్‌ = శంఖధ్వనివంటి ధ్వని గల కంఠము గలవానిని, 
ధైర్యదమ్‌ = ధైర్యమును గల్పించువానిని, ధైర్యవర్థకమ్‌ = ధీరత్వమును వృద్ధి 
పొందించు వానిని, శార్జూలచర్మవసనమ్‌ = పులిచర్మమును వస్త్రముగా ధరించు 
వానిని. 


౩౬ & 


తా: ఓ శివా! నీ మెడ మూడు ముడుతలు గలిగి శంఖముతో సామ్యమును 
గలిగియున్నది. నీ కంఠధ్వని శంఖధ్వనిని పురుడించుచున్నది. నీవు నీ భక్తులకు 
ధైర్యమును ప్రసాదింతువు. ధైర్యమును వృద్ధిపొందింతువు. నీవు శార్జూలచర్మమును 
వస్రముగా ధరింతువు. అట్టి నిన్ను సన్నుతించుచు ఒక బిల్వపత్రమును 
పూజాపత్రముగా సమర్పించి అర్చించుచున్నాను. 


74 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో జగదుత్పత్తిహేతుం చ జగత్ర్రళయకారణమ్‌ । 
పూర్ణానన్హస్వరూపం చ ఏకబిల్వం శివార్చణమ్‌ ॥ 54 


ప్ర: జగత్‌ + ఉత్పత్తిహేతుమ్‌ = ప్రపంచముయొక్క పుట్టుకకు కారణమైనవానిని, 
జగత్‌ పళయకారణమ్‌ = ప్రపంచముయొక్క నాశనమునకు కారణమైన వానిని, 
పూర్ణానన్దస్వరూపమ్‌ = పరిపూర్ణమైన ఆనందమే స్వరూపముగా నున్న వానిని... 


తా: ఓ శివా! సర్వజగత్తు నీ వల్లనే జనించుచున్నది. అట్లే జగత్తు సర్వము నీ 
వల్లనే లయము నొందుచున్నది. మూర్తి దాల్చిన పూర్ణానందమే నీవు. అట్టి నిన్ను 
స్తుతించుచు బిల్వపత్రముతో పూజించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 75 


శ్లో! సర్గకేశం మహత్తేజం పుణ్యశ్రవణకీర్తనమ్‌ । 
(బ్రహ్మాజణ్ఞనాయకం తారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ ర్‌ర్‌ 


ప్ర: సర్గకేశమ్‌ = సృష్టి చేయగల వెండ్రుకలు గల వానిని, మహత్తేజమ్‌ = 
గొప్పకాంతిని గలవానిని, పుణ్యశవణకీర్తనమ్‌ = పుణ్యవిషయములను వినుట 
కీర్తించుట కలవానిని, బ్రహ్మాజ్ఞనాయకమ్‌ = సర్వవిశ్వమునకు అధిపతియై నడిపించు 
వానిని.... 


తా: ఓ శివా! దక్షాధ్వరధ్వంసమునకై నీవు నీ శిరోజమును పెరికి వీరభద్రుని 
సృజించితివి. నీవు గొప్ప కాంతిని పరాక్రమమును గలవాడవు. నీవు నీ భక్తుల 
పుణ్యగాథలను విందువు. అట్లే ఆయా పుణ్యగాథలను కీర్తింతువు. సర్వవిశ్వమునకు 
అధినాయకుడవు. సర్వవిశ్వమును నడిపించు వాడవు నీవే. అట్టి నిన్ను స్తుతించి 
బిల్వపత్రమును పూజాపత్రముగా సమర్పించి అర్చించుచున్నాను. 


76 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో॥ మన్గారమూలనిలయం మన్గారకుసుమ ప్రియమ్‌ । 
బృన్గారకప్రియతరమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥॥ 56 


ప్ర : మన్గారమూలనిలయమ్‌ = మందారవృక్షమూలమే నెలవుగా గలవానిని, 
మందారకుసుమప్రియమ్‌ = మందారపుష్పములందు ప్రీతిగల వానిని, బృన్గారక- 
ప్రియతరమ్‌ = దేవతలకు మిక్కిలి యిష్టుడైన వానిని.... 


C= (= 
ఆతా తా 
రా టా 


తా: ఓ శివా! మందారవృక్షమూలమే నీ నివాసస్థానము. మందారపుష్పములన్న 
నీకు మిక్కిలి యిష్టము. దేవతలకు నీవు మిక్కిలి యిష్టుడవు. అట్టి నిన్ను 
సన్నుతించుచు విల్వపత్రముతో నీకు పూజ చేయుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 77 


శ్లో మహేగ్టియం మహాబాహుం విశ్వాసపరిపూరకమ్‌ 
సులభాసులభం లభ్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ ర్‌7 


తు 6 


ప్ర: మహా + ఇన్టియమ్‌ = గొప్ప యింద్రియములను కలిగిన వానిని, 
మహాబాహుమ్‌ = గొప్ప బాహువులను కలిగిన వానిని, విశ్వాసపరిపూరకమ్‌ = 
నమ్మకమును నింపు వానిని, సులభ + అసులభమ్‌ = తేలికగా లభించు వాడయ్యును 
కష్టముగా లభించు వానిని, లభ్యమ్‌ = లభించెడి వానిని.... 


తా : ఓ శివా! నీకు పంచభూతములు, సూర్యచంద్రులు, యాజ్ఞికుడు అను ఎనిమిది 
అవయవములు గలవు. ఆ విధముగా నీవు అష్టమూర్తిగా మహేంద్రియునిగా కీర్తి 
నొందితివి. నీవు సుదీర్ణబాహువులు కలవాడవు. మనుజు లందు భగవద్విశ్వాసమును 
నింపువాడవు నీవే. నీవు సులభముగానే లభింతువు. అందువల్లనే నీకు ఆశుతోషు 
డని, ఉబ్బులింగడని వ్యవహారము గలదు. అట్లే అయినను నీవు కష్టముమీద 
గాని లభింపవు. ఎట్లయినను నీవు తప్పక పొందదగినవాడవు. అట్టి నిన్ను స్తోత్రము 
చేయుచు బిల్వపత్రసమర్పణముతో సమర్చించుచున్నాను. 


78 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో బీజాధారం బీజరూపం నిర్బీజం బీజవృద్ధిదమ్‌ 1 
పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ ర్‌ి 


~ 
ప్ర: బీజ + ఆధారమ్‌ = సృష్టిబీజమునకు ఆధారమైన వానిని, భీజరూపమ్‌ = 
బీజముయొక్క రూపమే తన రూపమైన వానిని, నిర్‌ + బీజమ్‌ = తనకంటె ఇతర 
బీజములు లేని వానిని, బీజవృద్ధిదమ్‌ = బీజములకు వృద్ధిని కలిగించు వానిని, 
పరేశమ్‌ = ఉన్నతోన్నత ప్రభువును, బీజనాశమ్‌ = విత్తనములను నశింపజేయు 
వానిని.... 


తా: ఓ శివా! నీవు భవుడవు. సృష్టికి మూలమైన బీజమునకు ఆధారము నీవే. 
నీవు నీ సృష్టియొక్క ఆకారము కలవాడవు. అందువల్లనే నిన్ను విశ్వరూపునిగా 
గానము చేయుచున్నారు. నీవు నిర్భీజుడవు. నీవు తప్ప మలియే విత్తనములును 
విశ్వసృష్టికి లేనివాడవు. నీ వొక్కడవే అయినను విత్తనములకు వృద్ధిని కలిగించి 
జగద్వాాప్తికి తోద్చడువాడవు నీవే. నీవే పరాత్సరుడవు. లయకారుడవు కూడా 
నీవే. అట్టి నిన్ను సన్నుతించుచు బిల్వపత్రము నొక దానిని పూజాపత్రముగా నీకు 
సమర్పించుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 79 


శ్లో యుగాకారం యుగాధీశం యుగకృద్‌యుగనాశకమ్‌ ॥ 
పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్చ్వణమ్‌ I 59 


ప్ర: యుగ + ఆకారమ్‌ = కాలస్వరూపుడైన వానిని, యుగ + అధీశమ్‌ = 
కాలమునకు అధిపతియైన వానిని, యుగకృత్‌ = యుగములను నిర్మించు వానిని, 
యుగనాశకమ్‌ = యుగములను నశింపజేయువానిని (ఉత్తరార్ధము పునరుక్తము).... 


తా తా 
-- ఢా 


తా: ఓ శివా! నీవు కాలస్వరూపుడవు. కాలమునకు అధిపతివి సైతము నీవే. 
కాలమును విభజించి యుగములుగా నియమించు వాడవు నీవే. యుగములను 
నాశనము చేయువాడవు కూడ నీవే. మొత్తము మీద కర్తవు, హర్తవు, భర్తవు నీవే. 
అట్టి సర్వప్రభుడవైన నిన్ను స్తోత్రము చేయుచు బిల్వపత్రముతో సమర్పించు 
చున్నాను. 


80 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో ధూర్జటిం పిబ్ల్షళజటం జటామబ్దలమణ్లితమ్‌ । 
కర్పూరగౌరం గౌరీశమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 60 


ప్ర: ధూర్‌ + జటిమ్‌ = భారభూతములై జడలు గలవానిని, పిబ్జకజటమ్‌ = 
గోరోచనవర్గముగల జడలు గలవానిని, జటామణ్ణలమణ్లి తమ్‌ = జడల 
సమూహముచేత అలంకరింపబడిన వానిని, కర్పూరగౌరమ్‌ = కర్పూరమువలె 
ధవళవర్ణముగల వానిని, గౌరీ + ఈశమ్‌ = పార్వతీవల్లభుని.... 


తా : ఓ శివా! నీవు బరువైన జడలను గలవాడవు. నీ జడలు ఎల్జిని రంగు గలవి. 
ఆ జడల సమూహము నీ శిరమునకు అలంకారమై అలరించుచున్నది. నీవు 
కర్పూర- సన్నిభమైన తెల్లనివన్నె కలవాడవు. ఓ పార్వతీప్రాణనాయకా! నిన్ను 
సన్నుతించుచు నీకు బిల్వపత్రమును పూజాపత్రముగా సమర్పించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 81 


శ్లో సురావాసం జనావాసం యోగీశం యోగిపుబ్గవమ్‌ | 
యోగదం యోగినాం సింహమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 61 


ఇ =) 
(ఇ ర 


ప్ర : సుర + ఆవాసమ్‌ = దేవతలను నెలవుగా కలవానిని (దేవతలకు నెలవైన 
వానిని), జన + ఆవాసమ్‌ = ప్రజలను నెలవుగా కలవానిని ( ప్రజలకు నెలవైన 
వానిని), యోగి + ఈశమ్‌ = యోగులకు ప్రభువైన వానిని, యోగిపుబ్బవమ్‌ = 
యోగులలో శ్రేష్టుని, యోగదమ్‌ = యోగమును ప్రసాదించు వానిని, యోగినాం 
సింహమ్‌ = యోగులకు సింహము వంటి వానిని.... 


తా: ఓ శివా! దేవతలును ప్రజలును నిన్నే తమ ఆవాసస్థానముగా చేసికొని 
యున్నారు. అట్లే దేవతలను ప్రజలను నీవు నీ నివాసస్థానముగా చేసికొని యున్నావు. 
స్‌వ సర్వయోగులను మించి వాడవగుటచేత భక్తులు నిన్ను యోగీశ్వరునిగా, 
యోగిపుంగవునిగా, యోగిసింహముగా సంబోధించుచున్నారు. యోగవిద్యను 
అనుగ్రహించు వాడవు కూడ నీవే. అట్టి నిన్ను బిల్వపత్ర సమర్పణముతో సేవించు 
చున్నాను. 


82 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో ఉత్తమానుత్తమం తత్త్వమన్ధకాసురసూదనమ్‌ I 
భక్తకల్చ్పద్రుమస్తోమమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 62 


- 
ప్ర: ఉత్తమ + అనుత్తమమ్‌ = ఉత్తముడును అనుత్తముడునునైన వానిని (అనుత్తము 
డనగా ఉత్తమోత్తముడని యర్థము), తత్‌ + త్వమ్‌ = తత్‌ శబ్దము యొక్క స్వభావమైన 
వానిని, అన్థకాసురసూదనమ్‌ = అంధకుడనే రాక్షసుని సంహరించిన వానిని, 
భక్తకల్పద్రుమస్తోమమ్‌ = భక్తులకు కల్పద్రుమ సమూహముగా అయినవానిని.... 


తా: ఓ శివా! నీవు శ్రేష్టుడవు. అంతేకాదు నీకంటే (్రేష్ణులైనవారు ఎవరును 
లేరు. అందువల్లనే నిన్ను ఉత్తమునిగా అనుత్తమునిగా భక్తులు సంభావించు 
చున్నారు. “ఓం తత్‌ సత్‌ అన్న మంత్రము నందలి తత్‌ శబ్దము యొక్క అర్థమే 
నీవు. అంధకుడనే రాక్షసుని సంహరించిన వాడవు నీవు. భక్తుల పాలిటికి 
కల్పవృక్షముల సమూహమవై కోరిన కోరికల నన్నింటిని తీర్చువాడవు నీవు. అట్టి 
నిన్ను స్తుతించుచు మారేడు పత్రమును పూజాపత్రముగా నీకు సమర్పించుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 83 


శ్లో విచిత్రమాల్యవసనం దివ్యచన్దనచర్చితమ్‌ । 
విష్ణుబ్రహ్మాదివన్హ్యం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 63 


ప 6 


ప్ర: విచిత్ర - మాల్య - వసనమ్‌ = చిత్రచిత్రములైన హారములను వస్త్రములను 
ధరించిన వానిని, దివ్య-చన్దన-చర్చితమ్‌ = దేవతా సంబంధమైన గంధముతో 
అలంకరింపబడిన వానిని, విష్ణు బ్రహ్మాదివన్స్యమ్‌ = విష్ణువు, బ్రహ్మ మొదలయిన 
వారిచేత పూజింపబడు వానిని.... 


తా : ఓ శివా! నీవు చిత్రచిత్రములైన హారములను ధరింతువు. ఒకప్పుడు నాగరాజు 
నీ కంఠహారమై యుండును. ఒకప్పుడు కపాలమాల నీ గళము నలంకరించి 
శబ్దించుచుండును. ఒకప్పుడు మందారమాలలతో నీ కంఠము సొగసు లీను- 
చుండును. అట్లే నీవు ధరించు వస్త్రములు కూడ ఆశ్చర్యజనకములై యుండును. 
ఒకప్పుడు రక్తబిందువుల నోడుచున్న గజచర్మమును ధరింతువు. ఒకప్పుడు దుకూల- 
ధారివై యుందువు. ఒకప్పుడు దిక్కులే వస్త్రము కాగా దిగంబరుడవై యుందువు. 
ఇంకను నీవు ధరించు హారములు, వస్త్రములు ఎన్నో విధములుగా నుండవచ్చును. 
నీ శరీరము భస్మలేపనమును పొంది యుండుట ప్రసిద్ధమే. కాని దివ్యమైన 
చందనము కూడా నీ శరీరమునకు పూతయై సువాసనలను గుబాళించు చుండును. 
విష్ణువు బ్రహ్మ మొదలయిన లోకవంద్యులు కూడ నీకు వందనములు సల్పుచున్నారు. 
అట్టి నిన్ను ధ్యానించుచు బిల్వపత్రమును పూజాపత్రముగా నీకు సమర్పించు- 
చున్నాను. 


84 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో కుమారపితరం దేవం సితచన్ధకళాధరమ్‌ I 
(బ్రహ్మశత్రుం జగన్మిత్రమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 64 


ప్ర : కుమారపితరమ్‌ = కుమారస్వామియొక్క తండ్రిని, దేవమ్‌ = భగవంతుని, 
సితచన్టకళాధరమ్‌ = తెల్లని చంద్రరేఖను ధరించిన వానిని, బ్రహ్మశత్రుమ్‌ = 
బ్రహ్మకు శత్రువైన వానిని, జగత్‌ + మిత్రమ్‌ = లోకమునకు స్నేహితుడైన వానిని.... 


తా : ఓ శివా! దేవతలకు సేనాధిపతియై తారకాసురసంహారకుడైన కుమారస్వామిని 
కన్న తండ్రివి నీవు. నీవు దేవదేవుడవు. తెల్లని చంద్రకళను నీవు నీ జటాజూటము 
నందు ధరించి యున్నావు. బ్రహ్మకు అయిదు శిరస్సులుండగా ఆయన చేసిన 
అపరాధమునకు పరిహారముగా శత్రుడవైనట్లు అతని శిరస్సు నొకదానిని ఖండించి 
వేసితివి. అప్పటినుందియు (బ్రహ్మ చతుర్ముఖుడయ్యెను. నీవు సర్వలోకములకు 
మిత్రుడవు. సముద్రమథనకాలమున అతిభయంకరమైన హాలాహలవిషము 
జనింపగా దానిని మింగి సదసద్వర్గములయిన దేవ రాక్షస జాతులనేకాక 
సర్వలోకములను కాపాడి సర్వలోకములకు మిత్రుడవైతివి. అట్టి నీకు బిల్వపత్రమును 
సమర్పించి అర్చించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 85 


Pan 


ధా 
శ్లో; లావణ్యమధురాకారం కరుణారసవారిధిమ్‌ । 
భ్రువోర్‌మధ్యేసహస్రార్చిమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 65 


ప్ర: లావణ్య-మధుర + ఆకారమ్‌ = స్నిగ్ధత గల మధురమయిన రూపముగల 
వానిని, కరుణారసవారిధిమ్‌ = దయా రసమునకు సముద్రమైన వానిని, భ్రువోః 
+ మధ్యే-సహస్రార్చిమ్‌ = రెండు కనురెప్పల మధ్య అగ్నిని కలవానిని... 


GG 6 


తా; ఓ శివా! నీవు స సుస్నిగ్ధ గమైన మధురాతి మధురమైన రూపము గలవాడవు. 

దయారసమునకు నీవు వ సముద్రమువంటి వాడవు. నీ కనురెప్పల 
మధ్యదేశమునందు, అనగా లలాటమునందు అగ్నినేత్రము కలవాడవు. అట్టి నిన్ను 
సన్నుతించుచు పూజాపత్రముగా బిల్వపత్రమును నీకు సమర్పించుచున్నాను. 


86 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో జటాధరం పావకాక్షమృక్షేశం భూమినాయకమ్‌ । 
కామదం సర్వదా గమ్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 66 


ప్ర: జటాధరమ్‌ = జడలు ధరించిన వానిని, పావక + అక్షమ్‌ = అగ్నియే 
నేత్రముగా కలవానిని, బుక్ష + ఈశమ్‌ = నక్షత్రాధిపతిని కలవానిని, భూమి 
నాయకమ్‌ = సమస్తభూమికి నాయకుని, కామదమ్‌ = కోరికలను తీర్చేవాడిని, 
సర్వదా గమ్యమ్‌ = ఏ సమయమందైనను చేరదగినవానిని.... 


తా: ఓ శివా! నీవు జటాజూటమును ధరించువాడవు. నొసట అగ్నినేత్రమును 
ధరించిన వాడవు. జటాజూటములో తారాధీశుడైన చంద్రుని ధరించి యున్నావు. 
సర్వ విశ్వమునకు నాయకుడవు నీవు. నీవే సర్వవిశ్వమును నడిపించుచున్న వాడవు. 
భక్తుల కోరికలను ప్రసాదించు వాడవు నీవు. ఎల్లప్పుడును చేరుటకు వీలయినవాడవు 
నీవు. సర్వసులభుడవు. సర్వదా సులభుడవు. అట్టి నిన్ను సంభావించుచు 
విల్వపత్రసమర్పణముతో సమర్పించుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 87 


శ్లో శివం శాన్తముమానాథం మహాధ్యానపరాయణమ్‌ । 
జ్ఞానప్రదం కృత్తివాసమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 67 


ప్ర: శివమ్‌ = శుభమును ప్రసాదించు వానిని, శాంతమ్‌ = శాంతిని ప్రసాదించు 
వానిని, ఉమానాథమ్‌ = పార్వతీపతిని, మహాధ్యానపరాయణమ్‌ = మహాధ్యాన 
మందు నిమగ్నుడై యున్నవానిని, జ్ఞానప్రదమ్‌ = జ్ఞానమును ప్రసాదించు వానిని, 
కృత్తివాసమ్‌ = చర్మమును వస్త్రముగా ధరించిన వానిని... 


తా: ఓ శివా! నీవు శివమూర్తివి, శాంతమూర్తివి, జ్ఞానమూర్తివి. అందువల్ల నిన్ను 
ఆశ్రయించిన భక్తులకు శుభములను ప్రసాదింతువు. శాంతిని ప్రసాదింతువు. 
నీవు పార్వతీపతివి. మహాధ్యానమునందు పరాకాష్ట నందుకొన్నవాడవు. చర్మమునే 
వస్త్రముగా ధరించిన వాడవు నీవు. అట్టి నిన్ను సన్నుతించుచు మారేడాకుతో నీకు 
పూజ చేయుచున్నాను. 


88 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో వాసుక్యురగహారం చ లోకానుగ్రహకారణమ్‌ । 
జ్ఞానప్రదం కృత్తివాసమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 68 


ప్ర: వాసుకి + ఉరగహారమ్‌ = వాసుకి అనెడి సర్పమును కంఠహారముగా 
ధరించిన వానిని, చ = మరియు, లోక + అనుగ్రహకారణమ్‌ = (ప్రజలయెడల 
కరుణ చూపుటకు ఆశ్రయమైన వానిని (ఉత్తరార్థము పునరుక్తము).... 


ఆ ౭5 
న న్స 


తా: ఓ శివా! నీ మెడయందు వాసుకి అనెడి సర్పరాజు హారాలంకారమై యున్నాడు. 
అనుగ్రహమనెడి కార్యమునకు కారణమైనవాడవు నీవు. నీ వలననే లోకము 
అనుగ్రహభాగ్యమును పొందుచున్నది. జ్ఞాననిధివి నీవు. కావుననే జీవులకు జ్ఞానము 
ననుగ్రహింతువు. చర్మమునే వస్త్రముగా ధరించుటచేత నీ నిరాడంబరత్వము 
అనుగ్రహమహాత్త్వము వెల్లడి యగుచున్నది. అట్టి నిన్ను సన్నుతించుచు 
మారేడుదళముతో నీకు పూజ చేయుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 89 


శ్లో శశాబ్మధారిణం భర్గం సర్వలోకైకశబ్మరమ్‌ I 
శుద్ధం చ శాశ్వతం నిత్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 69 


ఫ్‌ న 


ప్ర: శశాబ్మధారిణమ్‌ = చంద్రుని ధరించిన వానిని, భర్గమ్‌ = కామకాలాదులను 
నాశనము చేసిన వానిని, సర్వలోకైకశజ్మరమ్‌ = లోకముల కన్నింటికి శుభములను 
కలిగించు వానిని, శుద్ధమ్‌ = నిర్మలుని, చ = మరియు, శాశ్వతమ్‌ = ఎల్లప్పుడు 
నుండువానిని, నిత్యమ్‌ = నియమపూర్వకముగా నుండు వానిని.... 


తా : ఓ శివా! నీ శిరస్సున నీవు చంద్రుని ధరించి యున్నావు. కాముడు కాలుడు 
మొదలయిన వారిని దండించిన వాడవు. ఒకప్పుడు దండించుటచేత ఇప్పటికిని, 
ఎప్పటికిని దండింపగలవాడవు. సర్వలోకములకు ఏకైక శుభప్రదాతవు నీవే. నీవు 
స్వచ్చమైన వాడవు. సృష్టికి పూర్వము నీవుంటివి, సృష్టనంతరము నీవున్నావు. 
సృష్టి లయము నొందిన పిమ్మట కూడ నీవుందువు. కావుననే నీవు శాశ్వతుడవు. 
అంతేకాదు. నీవు నియమపూర్వకముగా నుండుటచేత నిత్యుడవు కూడ. అట్టి 
నిన్ను సన్నుతి సేసి బిల్వపత్రముతో సేవించుచున్నాను. 


90 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో శరణాగతి -దీనార్థి-పరిత్రాణ-పరాయణమ్‌ I 
గమ్బీరం చ వషట్మారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 70 


ఆతా ౭౭ 
గా జా 


ప్ర: శరణ + ఆగతి = శరణు చొచ్చిన వారిని, దీన = దయనీయులను, అర్థి = 
యాచకులను, పరిత్రాణ = రక్షించుట యందు, పరాయణమ్‌ = పరమాసక్తిని 
గలిగిన వానిని, గమ్బీరమ్‌ = లోతుగల్లిన వానిని, చ = మరియు, వషట్‌కారమ్‌ 
= హవ్యములకు కర్తయిన వానిని.... 


= 
తా: ఓ శివా! నీవు నీ శరణు చొచ్చిన వారికి ఆశ్రయము నిచ్చెదవు. ఆర్హులు 
అర్జులు అయిన వారి బాధలను తీర్చి రక్షించెదవు. నీవు చాల లోతయిన వాడవు. 
యజ్ఞపతివి కూడ నీవేయగుట చేత వషట్‌ పూర్వకముగా హవ్యములను 
సమర్పింతువు, నీవే స్వీకరింతువు. అట్టి నీకు బిల్వపత్రముతో అర్చన చేయుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 91 


శ్లో భోక్తారం భోజనం భోజ్యం జేతారం జితమానసమ్‌ । 
కరణం కారణం జిష్ణుమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 71 


(ప్ర: భోక్తారమ్‌ = భుజించెడి వానిని, భోజనమ్‌ = తినుట యనెడి క్రియయైన 
వానిని, భోజ్యమ్‌ = తినదగిన పదార్థమైన వానిని, జేతారమ్‌ = జయించిన వానిని, 
జితమానసమ్‌ = జయింపబడిన మనస్సుగల వానిని, కరణమ్‌ = సాధనమైన 
వానిని, కారణమ్‌ = పనిచేయుటకు ప్రేరకుడైన వానిని, జిష్ణమ్‌ = జయ శీలము 
గల వానిని.... 


ez] ==) 
వ స్సు 


తా : ఓ శివా! భోజనము నీవే. భోక్తవు నీవే. భోజన క్రియవు నీవే. ఈ మూడును 
నీవే. జ్ఞానము, జ్లేయము, జ్ఞాత అను మూడును నీవే. నీవు నీ మనస్సును 
జయించితివి. కావుననే జేతవైతివి. నీ ఆచరణచేత నీ భక్తులకు సైతము నీవు 
దీనినే బోధించు చున్నావు. చేయించు కారణము నీవే. చేయుట కుపయోగపడు 
పరికరము కూడ నీవే. అపజయమను మాటయే యెరుగని జయ శీలము గల 
వాడవు నీవు. అట్టి నిన్ను సన్నుతి సేయుచు బిల్వపత్రమును పూజాపత్రముగా 
సమర్పించుచున్నాను. 


92 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో క్షేత్రజ్ఞం క్షేతపాలంచ పరార్దెకప్రయోజనమ్‌ 1 
వ్యోమకేశం భీమవేషమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 72 


ప్ర: క్షేత్రజ్ఞమ్‌ = శరీరమునందుండి ఎజుకగల వానిని, క్షేత్రపాలమ్‌ = శరీరమును 
రక్షించుచు నడిపించుచు నుండు వానిని, పరార్థ + ఏకప్రయోజనమ్‌ = ఇతరులకు 
మేలు చేయుట యొక్కటియే ప్రయోజనముగా కలవానిని, వ్యోమకేశమ్‌ = ఆకాశమే 
శిరోజరాశిగా కలవానిని, భీమవేషమ్‌ = భయంకరమైన వేషము గలవానిని.... 


తా : ఓ శివా! నీవు క్షేత్రజ్ఞుడవు. క్షేత్రపాలకుడవు. జీవులలో అంతర్యామిగా ఉండి 
సర్వమును గ్రహించువాడవు నీవు. అంతేకాదు జీవులను సరియిన కార్యములందు 
నియోగించి నడిపించువాడవు నీవు. ఇతరులకు మేలు చేయుటయే నీ లక్ష్యము. 
నీకు ఇతరు లనువారే లేకపోవుటచేత పరమార్థము నందించుటయే పరమలక్ష్యముగా 
నున్న వాడవు. ఆకాశమే నీ కేశరాశి. అనగా నీవు అంతటి బెన్నత్యము గలవాడవని 
సర్వవ్యాపకుడవని అర్ధము. భూతపిశాచాదులు నీ అనుచరగణమగుటచేత నీవు 
కూడా భయంకరవేషధారణము చేయుదువు. ఇట్టి బెచిత్యపోషణము నీయందు 
సర్వత్ర కన్పట్టుచున్నది. సాత్తికులయిన భక్తులకు నీవు శివుడవు. భూతాదులకు 
నీవు భయంకర వేషధారివి. అట్టి నిన్ను సన్నుతించుచు బిల్వపత్రము సమర్పించి 
సమర్చించుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 93 


శ్లో భవఘ్నం తరుణో పేతం క్రోదిష్టయమనాశకమ్‌ 
హిరణ్యగర్భం హేమాజ్లమ్‌ ఏకబిల్వం శివార్చ్వణమ్‌ 11 73 


ప్ర : భవఘ్నమ్‌ = జన్మమును నాశనము చేయువానిని, తరుణోపేతమ్‌ = 
యౌవనదశను కలిగియున్న వానిని, క్షోదిష్ట = మిక్కిలి క్షుద్రుడైన, యమనాశకమ్‌ 
= కాలుని నశింపజేసిన వానిని, హిరణ్యగర్భమ్‌ = బంగారమును గర్భమందు 
కలవానిని, హేమ + అంగమ్‌ = బంగారపు అవయవములు గలవానిని.... 


తా: ఓ శివా! నీవు జన్మ మరణ రూపమైన సంసారమును నశింపజీయు చున్నావు. 
అట్లు జీవులకు పునర్జన్మము లేకుండ జేసి మోక్షము నిచ్చు చున్నావు. ఎల్లప్పుడును 
నీవు యౌవనదశను మాత్రమే కలిగియున్నావు. నీవు చెప్పినను వినక మార్మండేయుని 
(ప్రాణములను హరించుటకు వచ్చిన యముడు క్షుద్రుడు కాక యేమగును? పెద్దల 
మాటను పెడచెవిని పెట్టిన వానిని అట్లే అనవలయును. అందువలననే ఆ క్షుద్రుని 
నశింపజేసి భక్తుని రక్షించితివి. నీ గర్భమునందు బంగారము కలదు. నీ 
అవయవములు కూడ స్వర్ణమయములే. అట్టి నిన్ను సన్నుతించుచు పూజాపత్రముగా 
బిల్వపత్రమును సమర్పించి సమర్చించుచున్నాను. 


94 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో దక్షం చాముబ్దజనకం మోక్షదం మోక్షనాయకమ్‌ । 
హిరణ్యదం హేమరూపమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 74 


ప్ర: దక్షమ్‌ = సమర్గుడైన వానిని, చాముణ్ణజనకమ్‌ = చాముండుడను రాక్షసుని 
పుట్టించిన వానిని, మోక్షదమ్‌ = మోక్షము నిచ్చువానిని, మోక్షనాయకమ్‌ = 
మోక్షమునకు నడిపించు వానిని, హిరణ్యదమ్‌ = బంగారము నొసంగు వానిని, 
హేమరూపమ్‌ = బంగారు స్వరూపము గలవానిని.... 


తా: ఓ శివా! నీవు సమర్గుడవు. చాముండుడను పేరుగల రాక్షసుని పుట్టించిన 
వాడవు. మోక్షము నిచ్చువాడవు నీవు. అంతేకాదు. మోక్షమునకు నడిపించు వాడవు 
కూడ నీవే. నీవు హిరణ్యగర్భుడవగుటచేత నీవు నీ భక్తులకు హిరణ్యము 
ననుగ్రహింతువు. నీవు హేమరూపుడవు. అట్టి నిన్ను స్తోత్రము చేయుచు నీకు 
బిల్వపత్రమును సమర్పించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 95 


pm 
తా 


ధా 
శ్లో! మహాశ్శశాననిలయం ప్రచ్చన్నసటికప్రభమ్‌ । 
వేదాశ్వం వేదరూపం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 75 


ఆ! ణా 
గా 


ప్ర: మహాశ్శశాననిలయమ్‌ = మహాశ్శశానమందు నివసించు వానిని, ప్రచ్చన్న- 
సృటికప్రభమ్‌ = దాగిన స్ఫటికకాంతివంటి కాంతి గలవానిని, వేద + అశ్వమ్‌ = 
వేదమును వాహనముగా కలవానిని, వేదరూపమ్‌ = వేదమే తన రూపమైన 
వానిని.... 


తా: ఓ శివా! మహాశ్శశానమే నీకు ఆవాసస్థానము. అందువల్లనే శృశానమునకు 
రుద్రభూమి యన్న పేరు ప్రసిద్ధమైనది. స్ఫటికము కానరాకపోయినను తత్మాంతి 
నీ శరీరమందు ప్రతిఫలించు చున్నట్లు గోచరించు చున్నది. నీకు వేదమే వాహనము. 
నీవు వేదరూపుడవు. అట్టి నిన్ను స్తుతించుచు బిల్వపత్రము నీకు సమర్పించు 
చున్నాను. 


96 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో స్థిరం ధర్మముమానాథం బ్రహ్మణ్యం చాశ్రయం విభుమ్‌ । 
జగన్నివాసం ప్రథమమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 76 


ప్ర: స్థిరమ్‌ = నిలుకడ గలవానిని, ధర్మమ్‌ = సమస్తమును ధరించి యున్న 
వానిని, ఉమానాథమ్‌ = పార్వతీపతిని, బ్రహ్మణ్యమ్‌ = రక్షణచేకూర్చువానిని, చ 
= మరియు, ఆశ్రయమ్‌ = ఆధారమైన వానిని, విభుమ్‌ = ప్రభువయిన వానిని, 
జగన్నివాసమ్‌ = జగత్తునకు నివాసమైన వానిని (జగత్తు నందు నివసించు వానిని), 
ప్రథమమ్‌ = మొట్ట మొదటి వానిని... 


తా: ఓ శివా! నీవు నిశ్చలత్వము గలవాడవు. అందువల్లనే స్థిరుడవని స్థాణుడవని 
ప్రసిద్ధి నొంది యున్నావు. నీ చేతనే యీ సృష్టి యంతయు ధరింపబడుచున్నది. 
ఈ విధముగా నీవు ధర్మరూపుడవై యున్నావు. నీవు పార్వతీనాథుడవు. రక్షణ 
కోరుటకు భక్తులకు ఆశ్రయమైన వాడవు నీవు. ఆధారభూతుడవు నీవు. నీవే 
విభుడవు. జగత్తునే నీ నివాసస్థానముగా ఎన్నుకొనిన వాడవు. సృష్టికి పూర్వము 
నుండియు నుండుటచేత నీవే మొట్టమొదటి వాడవు. అట్టి నిన్ను బిల్వపత్రమును 
పూజాపత్రముగా సమర్పించి సమర్చించుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 97 


శ్లో రుద్రాక్షమాలాభరణం రుద్రాక్షపియవత్సలమ్‌ । 
రుద్రాక్షభక్తసంస్తోమమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 77 


= 2 ఆ 
ఫ్‌ ఫ్‌ 


ప్ర: రుద్రాక్షమాలాధరమ్‌ = రుద్రాక్షమాలను ధరించిన వానిని, రుద్రాక్షప్రియ- 
వత్సలమ్‌ = రుద్రాక్షలయందు ప్రీతి గలవారి యందు వాత్సల్యము గలవానిని, 
రుద్రాక్షభక్తసంసోమమ్‌ = రుద్రాక్ష భక్తుల సమూహమును గల వానిని.... 


తా: ఓ శివా! నీవు రుద్రాక్షమాలలను ఆభరణములుగా ధరించినవాడవు. 
రుద్రాక్షవ్రియులయిన భక్తులయెడ నీకు వాత్సల్యము మిక్కుటము. 
రుద్రాక్షమాలాధారులైన భక్తులు సమూహముగా నిన్ను చుట్టుకొని సేవించు 
చుందురు. నిన్ను అనుసరించి రుద్రాక్షపీతిని కలిగి యుండుట నీ భక్తులయిన 
వారికి యోగ్యప్రవర్తనమే కదా! అట్టి నిన్ను సన్నుతించుచు బిల్వపత్రముతో నీకు 
పూజ చేయుచున్నాను. 


98 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో ఫణీన్టవిలసత్‌కణ్ధం భుజజ్ఞాభరణ ప్రియమ్‌ । 
దక్షాధ్వరవినాశం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 78 


ప్ర: ఫణీగ్ట-విలసత్‌-కజ్ధమ్‌ = సర్పరాజుచేత ప్రకాశించు నట్టి మెడ కలవానిని, 
భుజజ్ఞాభరణ(ప్రియమ్‌ = సర్పములను అలంకారములుగా ధరించుట యందు 
ప్రీతి గల వానిని, దక్ష + అధ్వరవినాశమ్‌ = దక్షునియొక్క యజ్ఞమును నాశనము 
చేసిన వానిని.... 


తా : నాగేంద్రుడైన వాసుకిని కంఠము నందు ధరించితివి. అందువలన నీ కంఠము 
నాగేంద్రహారముచేత ప్రకాశించుచున్నది. నీకు ఇతరాలంకారము లెన్నయిన 
నుండవచ్చును. కాని సర్పములను ఆభరణములుగా ధరించుటయందే నీకు 
ప్రీతియెక్కువ. నీకు అవమానము చేయుటయే లక్ష్యముగా పెట్టుకొని దక్షుడు 
యజ్ఞము మొదలుపెట్టెను. అతడెంత దక్షుడైనను శివదూరమైన యజ్ఞము నెరవేరదు 
కదా! అందువల్లనే నీవు దక్షయజ్ఞమును నాశనము చేయించితివి. ఓ శివా! అట్టి 
నిన్ను సన్నుతించుచు పూజాపత్రముగా నీ కొక బిల్వపత్రమును సమర్పించు 
చున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 99 


Pan 


ధా 
శ్లో॥ నాగేనవిలసత్మర్ణమహీన్ధవలయావృతమ్‌ । 
మునివన్స్వం మునిశ్రేష్టమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ || 79 


ప్ర: నాగేనవిలసత్‌కర్ణమ్‌ = సర్పరాజులచేత విలసిల్లుచున్న చెవులు గలవానిని, 
అహీన్టవలయావృతమ్‌ = సర్పరాజులను కంకణములుగా ధరించిన వానిని, 
మునివన్స్యమ్‌ = మునులచేత నమస్మరింపబడు వానిని, మునిశ్రేష్టమ్‌ = మునులలో 
అ(గగణ్యుడగు వానిని.... 


తా ఆతా ఇ 
= డా డా 


తా: ఓ శివా! నీవు సర్పరాజులనే కర్ణభూషణములుగా ధరించి యున్నావు. 
సర్పరాజులనే నీవు కరకంకణములుగా ధరించి యున్నావు. మునులు నీకు 
నమస్మరించు చున్నారు. నీవు మునులలో అ(గగణ్యుడవు. అట్టి నిన్ను సన్నుతించుచు 
బిల్వపత్రమును నీకు సమర్పించుచున్నాను. 


100 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో॥ మృగేన్ధచర్మవసనం మునీనామేకజీవనమ్‌ । 
సర్వదేవాదిపుణ్యం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 80 


ప్ర : మృగేన్రచర్మవసనమ్‌ = సింహచర్మమును వస్త్రముగా ధరించిన వానిని, 
మునీనాం + ఏకజీవనమ్‌ = మునులకు ప్రాణభూతమైన వానిని, సర్వదేవ + 
ఆది-పుణ్యమ్‌ = సర్వదేవతలకు మొట్టమొదటి పుణ్యమైన వానిని.... 


డా ~~ Pan 
తా ఆతా తా 
aa $2 {2 


తా: ఓ శివా! నీవు సింహచర్మమునే వస్తముగా ధరించి యున్నావు. మునీశ్వరులకు 
ముఖ్యప్రాణము నీవే. సర్వదేవతలకు ప్రధానమైన పుణ్యము నీవే. అట్టి నీకు 
బిల్వపత్రముతో పూజ చేయుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 101 


శ్లో నిధనేశం ధనాధీశమపమృత్యువినాశనమ్‌ 1 
లిజ్ఞమూర్తిమలిజ్లాత్మమ్‌ ఏకబిల్వం శివార్చ్వణమ్‌ 11 81 


ప్ర: నిధన + ఈశమ్‌ = కులమునకు పెద్దయైన వానిని, ధన + అధీశమ్‌ = 
ధనమునకు అధిపతియైన వానిని, అపమృత్యువినాశనమ్‌ = అకాలమరణము 
తొలగించెడి వానిని, లిజ్ఞమూర్తిమ్‌ = లింగముయొక్క ఆకారము గలవానిని, అలింగ 
+ ఆత్మమ్‌ = అనాసక్తమయిన ఆత్మగల వానిని.... 


తా: ఓ శివా! నీవే దేవకులమున కంతటికి పెద్దవు. నీవు భిక్షాటకుడుగానే 
అనిపింతువు గాని నిజమునకు ఐశ్వర్యశాలివి. అకాలమరణమును తొలగించు 
వాడవు నీవే. నీవు లింగరూపములో భక్తులకు సాక్షాత్మరింతువు. ఇంతయయ్యును 
నీవు సర్వసృష్టియందును అనాసక్తమైన ఆత్మ గల వాడవు. అట్టి నిన్ను దర్శించుచు 
పూజాపత్రముగా బిల్వపత్రము నొకదానిని నీకు సమర్పించుచున్నాను. 


102 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో॥ భక్తకళ్యాణదం వ్యస్తం వేదవేదాన్తసంస్తుతమ్‌ । 
కల్పకృత్‌ కల్పపాశం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 82 


ప్ర: భక్తకళ్యాణదమ్‌ = భక్తులకు శుభములను దయచేయు వానిని, వ్యస్తమ్‌ = 
ఏకాంతుడైన వానిని, వేదవేదాన్లసంస్తుతమ్‌ = వేదములచేతను, ఉపనిషత్తుల చేతను 
పొగడబడిన వానిని, కల్చకృత్‌ = యుగకల్పములను సృజించు వానిని, కల్పపాశమ్‌ 
= కల్పములనెడి రజ్ఞావులు గలవానిని.... 


తా: ఓ శివా! నీవు భక్తులకు శుభములను కలిగింతువు. ఏకాంతముగా నీయంత 
నీవై యుందువు. వేదముల యందును, ఉపనిషత్తుల యందును నీవు సంస్తుతింప 
బడుచున్నావు. కల్పములను కల్పించు వాడవు నీవు. కల్పము లనెడి బంధనములతో 
బంధించువాడవు నీవే. అట్టి నీకు బిల్వపత్రమును పూజాపత్రముగా సమర్పించు 
చున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 103 


శ్లో! ఘోరపాతకదావాగ్నిం జన్మకర్మవివర్ణితమ్‌ । 
కపాలమాలాభరణమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 83 


ప్ర: ఘోరపాతకదావాగ్నిమ్‌ = దారుణములైన పాపములకు కార్చిచ్చు వంటి 
వానిని, జన్మకర్మవివర్ణితమ్‌ = జన్మముకాని కర్మముకాని లేని వానిని, కపాలమాలా- 
భరణమ్‌ = పుట్టిల హారములనే అలంకరించు కొను వానిని.... 


తా: ఓ శివా! ఎంతటి దారుణములైన పాపముల నైనను దహించి వేయగల 
దావాగ్ని వంటి వాడవు నీవు. జన్మ కర్మములు మానవులకు సహజములు. కాని 
నీవు జన్మమును గ్రహించినవాడవు కావు. కర్మమును గ్రహించిన వాడవు కావు. 
అనగా నీవు వాని కతీతుడవు. పుజ్జిలమాలను కంఠహారముగా ధరించిన వాడవు 
నీవు. అట్టి నిన్ను స్తుతించుచు పూజాపత్రముగా నీకు మారేడుపత్రమును సమర్పించు 
చున్నాను. 


104 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో॥ మాతబ్గచర్మవసనం విరాడ్రూపవిదారకమ్‌ । 
విష్ణుక్రాన్తమనన్తం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 84 


ప్ర: మాతబ్ద్బచర్మవసనమ్‌ = ఏనుగు చర్మమును వస్ర్రముగా ధరించు వానిని, 
విరాడ్రూపవిదారకమ్‌ = విశ్వాతిశాయియైన రూపమును ఖండించు వానిని, 
విష్ణుక్రాన్తమ్‌ = విష్ణువు నతిక్రమించిన వానిని, అనన్తమ్‌ = అంతము లేని వానిని... 


తా: ఓ శివా! ఏనుగు చర్మమును వస్త్రముగా ధరించి యున్నావు. విశ్వరూపమును 
కూడ అతిక్రమించిన బృహద్రూపమును ధరించి యున్నావు. విశ్వరూపమును 
ధరించిన విష్ణుదేవుని సైతము నీ మహారూపముచేత అతిక్రమించిన వాడవు. 
నీవు అనంతుడవు. నీ మొదలుగాని చివరగాని బ్రహ్మవిష్ణువులకే గోచరము కాలేదు. 
అట్టిది నీ అనంతత్వము. అంతేకాదు ప్రళయకాలమునందు సర్వమును లయము 
కాగా నీవు మాత్రమే స్థాణుడవై నిలిచి యుందువు. అందువలన కూడ నీవు 
అనంత నామధేయమునకు అర్హుడవే. అట్టి నిన్ను స్తుతించుచు బిల్వపత్రమును 
పూజాపత్రముగా సమర్పించి అర్చించుచున్నాను. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 105 


శ్లో యజ్ఞకర్మఫలాధ్యక్షం యజ్ఞవిఘ్నవినాశకమ్‌ I 
యజ్జేశం యజ్ఞభోక్తారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 8ిర్‌ 


యు 6 


ప్ర: యజ్ఞకర్మఫల + అధ్యక్షమ్‌ = యజ్ఞకార్యముయొక్క ఫలమునకు అధీశుడైన 
వానిని, యజ్ఞవిఘ్నవినాశకమ్‌ = యజ్ఞక్రియయందు కలుగు విఘ్నములను నశింప 
జేయు వానిని, యజ్ఞ్లేశమ్‌ = యజ్ఞమునకు ప్రభువైన వానిని, యజ్ఞభోక్తారమ్‌ = 
యజ్ఞమునందలి హవ్యములను భుజించు వానిని.... 


తా: ఓ శివా! నీవు యజ్ఞపురుషుడవు. యజ్ఞఫలితము ననుభవించు వాడవు 
నీవు. అట్లే యజ్ఞఫలమును యాజ్ఞికునకు అందించు అధ్యక్షుడవు కూడ నీవే, 
యజ్ఞమునకు దాపు రించు విఘ్నములను నాశనము చేసి యజ్ఞ సఫల పరిసమాక్తికి 
సహకరించు వాడవు కూడ నీవే. (యజ్ఞవినాశనము రాక్షసకృత్యము. దక్షయజ్ఞ- 
నాశకునిగా శివునికి పేరు గలదు. కాని అదియు దక్షునికి గొట్టెశిరస్సును అతికించి 
ప్రాణము పోసి శివానుగ్రహమే యజ్ఞమును పూర్తి చేయించెను.) అట్టి నిన్ను 
విల్వపత్రముతో అర్చించుచున్నాను. 


106 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో కాలాధీశం త్రికాలజ్ఞం దుష్టనిగ్రహకారకమ్‌ । 
యోగిమానససంపూజ్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 86 


ప్ర: కాల + అధీశమ్‌ = కాలమునకు అధీశ్వరుడైన వానిని, త్రికాలజ్ఞమ్‌ = 
మూడు కాలములను గురించి తెలిసిన వానిని, దుష్టనిగ్రహకారకమ్‌ = దుష్టులను 
బంధింప జేయువానిని, యోగిమానససంపూజ్యమ్‌ = యోగులచేత మనస్సులలో 
పూజలందుకొను వానిని.... 


తా: ఓ శివా! నీవు కాలమునకు అధీశుడవు. కాలము నీ అధీనమునందున్నది. 
నీవు భూతభవిష్యద్వర్తమానములనెడి మూడు కాలములను తెలిసిన వాడవు. 
దుష్టులను బంధించుటకు కారణమైన వాడవు నీవు. యోగులు తమ మనస్సులలో 
నిన్నే పూజించుచున్నారు. యోగుల మానసపూజను అందుకొను వాడవు నీవే. 
అట్టి నిన్ను సాక్షాత్మరించుకొని బిల్వపత్రముతో పూజించుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 107 


శ్లో మహోన్నతమహాకాయం మహోదయమహాభుజమ్‌ । 
మహావక్రం మహావృద్ధమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ 11 87 


ప్ర: మహోన్నతమహాకాయమ్‌ = గొప్ప యెత్తుగల గొప్ప శరీరము గలవానిని, 
మహోదయమహాభుజమ్‌ = గొప్ప అభివృద్ది నొందిన గొప్ప బాహువులను గల 
వానిని, మహావక్రమ్‌ = అనేక ముఖములను గల వానిని, మహావృద్ధమ్‌ = గొప్పగా 
శరీరమును పెంచి వృద్ధి నొందిన వానిని.... 


తా తా ఇ 
= డా రౌ 


తా: ఓ శివా! నీవు అప్రమేయుడవు. కొలతకు అందని వాడవు. వ్యోమకేశుడ 
వనుటచేతనే నీ జెన్నత్యమును కొంత యూహింప వచ్చును. అట్లే అనేక భుజములు 
గలవాడవు. అనేక ముఖములు గలవాడవు. నీ వృద్ధి యింతయని చెప్పుటకు 
వీలుకానిది. అట్టి నిన్ను సన్నుతించుచు బిల్వపత్రమును సమర్ప్చించుచున్నాను. 


108 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో॥ సునేత్రం సులలాటం చ సర్వభీమపరాక్రమమ్‌ । 
మహేశ్వరం శివతరమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 88 


ప్ర: సునేత్రమ్‌ = మంచి కన్నులు గలవానిని, సులలాటమ్‌ = మంచి నొసలు 
గల వానిని, చ = మరియు, సర్వభీమపరాక్రమమ్‌ = అందరకును భయము 
గొల్పు శౌర్యము గలవానిని, మహేశ్వరమ్‌ = మహేశ్వర నామధేయుని, శివతరమ్‌ 
= మంగళకరులలో ఉత్తముని.... 


సా 


తా: ఓ శివా! నీవు సుందరములైన నేత్రములు గలవాడవు. సుందరమైన 
ఫాలభాగము కలవాడవు. అందరకును భయము కల్లించు గొప్ప విక్రమము 
గలవాడవు. నీ శక్తిశాలిత్వముచేత మహేశ్వరుడన్న ప్రఖ్యాతిని బడసిన వాడవు. 
ఉత్తమోత్తమ మంగళుడవు. అట్టి నిన్ను సంభావించి బిల్వపత్రమును సమర్పించు 
చున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 109 


శ్లో॥ సమస్తజగదాధారం సమస్తగుణసాగరమ్‌ । 
సత్యం సత్యగుణోపేతమ్‌ ఏకబిల్వం శివార్చ్వణమ్‌ I 89 


Pan 
ఇం 


$ 

ప్ర: సమస్త-జగత్‌ + ఆధారమ్‌ = సర్వలోకములకు ఆధారమైన వానిని, సమస్త- 
గుణసాగరమ్‌ = సర్వసుగుణములకు సముద్రమువంటి వానిని, సత్యమ్‌ = 
శాశ్వతమైన ఉనికి గల వానిని, సత్వగుణ + ఉపేతమ్‌ = సత్యగుణసమన్వితుడైన 
వానిని.. 


తా ఆతా ఇ 
= డా డా 


తా: ఓ శివా! నీవు సర్వలోకములకు ఆధారమైన వాడవు. నీవు సర్వసుగుణములకు 
సముద్రమువంటి వాడవు. సముద్రమునకు అంతము లేనట్లే నీ సుగుణములకు 
కూడ అంతము లేదు. నీవు శాశ్వతుడవు. సత్యగుణముతో కలిసియున్న వాడవు. 
అట్టి నిన్ను సంభావించుచు బీల్వపత్రార్చనము గావించుచున్నాను. 


110 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో మాఘకృష్ణచతుర్దశ్యాం పూజార్ధం చ జగద్దురోః 
దుర్లభం సర్వదేవానామ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 90 


f) 


ప్ర : మాఘ = మాఘమాసమునందలి, కృష్ణచతుర్దశ్యామ్‌ = క్ష 
నాడు, జగద్దురోః = జగద్దురువైన శివునియొక్క పూజార్థమ్‌ = పూజకొరకు, 
సర్వదేవానామ్‌ = సర్వదేవతలకును, దుర్లభమ్‌ = కష్టసాధ్యమైన, ఏకబిల్వమ్‌ = 
బిల్వపత్రమును, శివ + అర్పణమ్‌ = శివునికి అర్పించుచున్నాను. 


గజ 
తా: మాఘ కృష్ణ చతుర్దశి నాడు సర్వదేవతలకును దుర్లభమైన బిల్వపత్రమును 
జగద్దురువైన శివుని పూజార్థముగా “శివార్చణ” మని చెప్పి సమర్పించుచున్నాను. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 111 


pm 
తా 


ధా 
శ్లో॥। తత్రాపి దుర్లభం మన్యే నభోమాసేన్దువాసరే । 
ప్రదోషకాలే పూజాం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 91 


ణా ణా 
గా 


ప్ర: తత్ర + అపి = అందును, నభోమాస = శ్రావణమాసమునందు, ఇందు- 
వాసరే = సోమవారము నాడు, ప్రదోషకాలే = గోధూళి సమయమందు, పూజామ్‌ 
= పూజించుటయు, ఏకబిల్వమ్‌ = బిల్వదళమును, శివార్పణమ్‌ = శివార్పణమని 
అర్చించుటయు, దుర్లభమ్‌ = బహుకష్టమని, మన్యే = భావించుచున్నాను. 


తా: పైని చెప్పినట్లు మాఘమాసములోని పూజకంటే శ్రావణమాసమునందలి 
పూజ కష్టతరమని తలచుచున్నాను. శావణమాసములో సోమవారము నాడు 
గోధూళి సమయమందు పూజ చేయుచు “శివార్చణ” మని చెప్పుచు బిల్వపత్రమును 
సమర్పించుచున్నాను. 


112 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో తటాకం ధననిక్షేపం బ్రహ్మన్థాప్యం శివాలయమ్‌ । 
కోటికన్యామహాదానమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 92 


తా: చెజువు త్రవ్వించుట, ధనమును నిక్షేపించుట, బ్రాహ్మణాగ్రహారమును నిల్పుట, 
శివాలయమును నిర్మించుట, కోటికన్యలను మహాదానము చేయుట - వీని కంటె 
'శివార్చణి మని విల్వపూజచేయుట శ్రేష్టము. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 113 


శ్లో దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్‌ । 
అఘోరపాపసంహారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 93 


తా : బిల్వవృక్షముయొక్క దర్శనస్పర్భనములు పాపములను నశింపజేయును. 
ఎంతటి దారుణపాపములైనను 'శివార్పణ” మని బిల్వపూజ చేసిన యెడల నశించి 
పోవును. 


114 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో తులసీ-బిల్వ-నిర్గుజ్డీ-జమ్బీరామలకం తథా । 
పబ్బుబిల్వమితి ఖ్యాతమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 94 


తా: తులసి, మారేడు, వావిలి, నిమ్మ, ఉసిరిక యీ యొదింటికి పంచ బిల్వములని 
పేరు. శివార్చణ మని ఒక బిల్వపత్రమును సమర్పింప వలయును. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 115 


శ్లో అఖజ్జబిల్వప త్రెశ్చ పూజయేన్నన్దికేశ్వరమ్‌ I 
ముచ్యతే సర్వపాపేభ్యో హ్యేకబిల్వం శివార్చణమ్‌ ॥ 95 


తా: రగనములు లేని బిల్వపత్రములతో నందికేశ్వరుని కూడా పూజింప వలయును. 
శివార్చణమని శివునికి బిల్వమును సమర్పింపవలయును. అప్పుడు సర్వపాపముల 
నుండి విడుదల కలుగును. 


116 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో సాలజ్బృతా-శతవృత్తా-కన్యాకోటి-సహగస్రకమ్‌ । 
సామ్రాజ్యపృఢ్వీదానం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 96 


తా: అలంకరింపబడిన సహస్రకోటికన్యలను సామ్రాజ్యమునందలి సర్వభూమిని 
దానం చేసిన ఫలితము “శివార్చణ” మని బిల్వపత్రమును సమర్పించుటచేత 
లభించును. 


శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 117 


శ్లో దన్యశ్వకోటిదానాని హ్యశ్వమేథ-సహస్రకమ్‌ । 
సవత్సధేనుదానాని ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 97 


తా: కోట్లకొలది యేనుగులను గుజ్బిములను దానము చేయుటచేతను, వేలకొలది 
అశ్వమేథములను చేయుటచేతను, దూడలతో పాటుగా పాడియావులను దానము 
చేయుటచేతను కలిగిన ఫలితము కంటె “శివార్చణ) మని బిల్వపూజ చేసిన అధిక 
ఫలితము లభించును. 


118 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో చతుర్వేదసహస్రాణి భారతాదిపురాణకమ్‌ । 
సామ్రాజ్యపృఢ్వీదానం చ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 98 


తా: శివార్చణ మని ఒక బిల్వమును సమర్పించినచో చతుర్వేదములను వేలాదిగా 
దానము చేసిన పుణ్యము లభించును. అట్లే భారతపురాణాది గ్రంథములను, 
సామ్రాజ్యభూమిని దానము చేసిన పుణ్యము లభించును. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 119 


శ్లో సర్వరత్నమయం మేరుం కాబ్బనం దివ్యవస్త్రకమ్‌ | 
తులాభారం శతావర్తమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 99 


తా: శివార్చుణమని బిల్వపూజ చేసిన ఫలితము సర్వరత్నములతోను బంగారము 
తోను కూడిన మేరుపర్వతమును, దివ్యవస్త్రములను, తులాభారము తూగి నూరు 
రెట్లుగా దానము చేసిన ఫలితము తోను తుల్యము. 


120 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో అష్టోత్తరశతం బిల్వం యో౭_ర్పయేల్లిజ్ఞమస్తకే । 
అథర్యోక్తం వదేద్యస్తు ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 100 


తా : “ఏకబిల్వం శివార్చణ” మని లింగశీర్నముపై నూటయెనిమిది బిల్వపత్రముల 
నుంచి అష్టోత్తరశతమును అథర్వణోక్తము ననుసరించి పఠింప వలయును. అర్పింప 
వలయును. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 121 


శ్లో! కాశీక్షేత్రనివాసం చ కాలఖైరవదర్శనమ్‌ । 


అఘోరపాపసంహారమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 101 


తా: కాశీక్షేత్రమునందు నివసించుట, కాలభైరవుని దర్శించుట, యే విధముగా 


దారుణ పాపములను తొలగించునో, ఆ విధముగనే శివార్వణమని బిల్వపూజ 
చేయుట ఘోరపాపములను తొలగించును. 


122 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో అష్టోత్తరశతళశ్లోకైః స్తోత్రాద్యెః పూజయేద్యథా । 
త్రిసన్థ్యం మోక్షమాప్నోతి ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 102 


తా : శివార్చణమని బిల్వపత్రమును అర్పింపగా నూటయెనిమిది శ్లోకములతో, 
స్తోత్రాదులతో మూడు సంధ్యలందును పూజించినట్లుగా భక్తుడు మోక్షమును 
పొందును. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 123 


శ్లో దన్తికోటిసహస్రాణాం భూహిరణ్యసహస్రకమ్‌ । 
సర్వక్రతుమయం పుణ్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 103 


తా : వేల కోట్ల యేనుగులను భూమిని బంగారమును వేలాదిగా దానము చేయుట 
వలన, సర్వయజ్ఞనిర్వహణవలన లభించెడి ఫలము “శివార్పణి మని బిల్వార్చన 
చేయుట వలన కలుగును. 


124 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో పుత్రపౌత్రాదికం భోగం భుక్వా చాత్ర యథేప్పితమ్‌ I 
అన్యే చ శివసాయుజ్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 104 


తా: శివార్పణ మని బిల్వదళమును సమర్పించిన భక్తుడు ఈ లోకమునందు 
పుత్రులతో మనుమలతో కోరిన భోగముల ననుభవించి, మరణించిన పిమ్మట 
శివసాయుజ్యమును పొందును. 


శ్రీబిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో విప్రకోటిసహస్రాణాం విత్తదానాచ్చ యత్సలమ్‌ । 
తత్ఫలం |ప్రాప్నయాత్‌ సత్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 105 


తా కోట్లకొలది జ్ఞానులకు ధనదానము చేయుటచేత ఏ ఫలము లభించునో 
నిశ్చయముగా ఆ ఫలమును “శివార్పణి మని బిల్వార్చన చేసినవాడును 
పొందగలడు. 


125 


126 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో త్వన్నామకీర్తనం తద్వత్‌ తవ పాదామ్బు యః పిబేత్‌ । 
జీవన్ముక్తో భవేన్నిత్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 106 


తా: ఒక బిల్వపత్రమును శివార్పణమని నీకు సమర్పించిన వాడును, నీ నామకీర్తన 
రసమును అట్లే నీ పాదజలమును త్రాగిన వాడును నిత్యము జీవన్ముక్తుడై యుండును. 


శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 127 


శ్లో అనేకదానఫలదమనన్తసుకృతాదికమ్‌ I 
తీర్థయాత్రాఖిలం పుణ్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥1 107 


తా : శివార్చణముగా బిల్వార్సనము చేసిన వానికి అనేక దానముల యొక్క 
ఫలమును, అనంతములైన సత్మార్యములయొక్క ఫలమును, అఖిలతీర్థయాత్రల 
యొక్క పుణ్యఫలమును లభించును. 


128 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో త్వం మాం పాలయ సర్వత్ర పదధ్యానకృతం తవ । 
భవనం శాజ్మరం నిత్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 108 


తా : బిల్వదళమును శివార్పణమని నీకు సమర్పించుచున్నాను. అన్నియెడల నీ 
పాదములనే ధ్యానించెడి నన్ను పాలింపుము. ఎల్లప్పుడును నన్ను నీవానినిగా 
నుండనిమ్ము. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 129 


అధికపాఠములు 


శ్లో; ఉమయాసహితం దేవం సవాహనగణం శివమ్‌ । 
భస్మానులిప్తసర్వాజ్ఞమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 109 


తా: ఓ శివా! పార్వతీదేవితో కలిసి యున్న వానిని, వాహన గణ సమేతుడయిన 
వానిని, విభూతితో పూత పూయబడిన శరీరావయవములను కలవానిని నిన్ను 
స్తుతించుచు బిల్వపత్రమును పూజాపత్రముగా నీకు సమర్పించుచున్నాను. 


130 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో॥ సాలగ్రామసహస్రాణి విప్రాన్నం శతకోటికమ్‌ । 
యజ్ఞకోటిసహస్రాణి ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 110 


తా : వెయ్యి సాలగ్రామములను దానము చేయుట, శత కోటి విప్రలకు అన్నదానము 
చేయుట, కోట్ల కొలది యజ్ఞములను చేయుట వీనివలన కలిగెడి ఫలితముతో 
సమాన మైనది శివార్పణ” మని శివునికి బిల్వార్చనము నిర్వహించుట. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శో॥ అజానేన కృతం పాపం జ్లానేనాపి కృతం చ యత్‌ । 
ae) [sa లా 


తత్సర్వం నాశమాయాతు ఏకబిల్వం శివార్చ్వణమ్‌ 11 111 


తా : తెలిసికాని, తెలియక కాని చేసిన పాపమంతయును నాశమగు గాక! శివా! 
నీకు బిల్వపత్రమును సమర్పించుచున్నాను. 


నాశమ్‌+ఆయాతు --- ఆజ్‌+యాతు --- లోట్‌ ప్ర.ఏ. 


131 


132 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో ఏకైకబిల్వపత్రేణ కోటియజ్ఞఫలం భవేత్‌ । 
మహాదేవస్య పూజార్థమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 112 


తా: మహాదేవుడైన శివుని పూజ కొజకు బిల్వపత్రమును శివార్పణమని సమర్పించు 
చున్నాను. ఒక్కొక్క బిల్వపత్రముచేత కోటియజ్ఞముల ఫలము లభించునుగాక! 


శ్లో॥ అమృతోద్భవవృక్షస్య మహాదేవ ప్రియస్య చ । 
ముచ్యతే కజ్బకాఘాతాత్‌ కజ్బకేభ్యో హి మానవాః ॥ 113 


తా: అమృతోద్భవమైనదియు మహాదేవుడైన శివునికి ప్రీతిపాత్రమైనదనియు నైన 
బీల్వవృక్షము యొక్క పత్రముతో పూజను నిర్వహించుట చేత కంటకాఘాతముల 
నుండి, ముండ్లనుండి, ముష్మరులనుండి నిశ్చయముగా మానవులు ముక్తిని 
పొందుదురు. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 133 


శ్లో ఏకకాలే పఠేన్నిత్యం సర్వశత్రునివారణమ్‌ । 
ద్వికాలే చ పఠేన్నిత్యమ్‌ ఏకబిల్వం శివార్పణమ్‌ ॥ 114 


తా: శివార్చణముగా బిల్వదళమును సమర్పించి, యీ స్తవము నొక్క మారు గాని 
రెండు మారులు గాని ప్రతిదినము చదివినచో విరోధులెల్లరును నిరోధింప 
బడుదురు. 


134 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


$ 


శ్లో॥ త్రికాలే చ పఠేన్నిత్యం మనోవాజ్ళాఫల ప్రదమ్‌ 1 
అచిరాత్‌ కార్యసిద్ధి చ లభతే నాత్ర సంశయః ॥ 115 


తా : ప్రతిదినము మూడు కాలములందును పఠించిన యెడల మనోవాంఛ 
ఫలించును. తొందరలోనే కార్యసిద్ధి కలుగును. ఇందు సందియము లేదు. 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 135 


శ్లో॥ ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః । 
లక్ష్మీప్రాప్తిః శివావాసః శివేన సహ మోదతే ॥ 116 


తా: ఏ నరుడు ఒకమారుగాని రెండు మారులు గాని మూడు మారులు గాని 
(ప్రతిదినము పఠించునో అతనికి సంపదలు లభించును. శివలోకము లభించును. 
శివుని సహవాసముతో అతడు ఆనందము నొందును. 


136 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


మ్మ 


శ్లో కోటిజన్మకృతం పాపమర్చనేన వినశ్యతి | 
సప్రజన్మకృతం పాపం [(శ్రవణేన వినశ్యతి ॥ 117 


తా: కోటి జన్మములలో చేసిన పాపము బిల్వార్చనముచేత నశించును. ఏడు 
జన్మములలో చేసిన పాపము ఈ స్తోత్రమును శ్రవణము చేయుటచేత నశించును. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 137 


శ్లో జన్మాన్తరకృతం పాపం పఠనేన వినశ్యతి । 


దివారాత్రకృతం పాపం దర్శనేన వినశ్యతి ॥ 118 


తా: ఇతర జన్మములయందు చేసిన పాపము స్తోత్రపఠనము చేత నశించును. 
అహోరాత్రములందు (ఒక్కనాడు) చేసిన పాపము దర్శనముచేత నశించును. 


136 శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 


శ్లో క్షణే క్షణే కృతం పాపం స్మరణేన వినశ్యతి । 
పుస్తకం ధారయేద్దేహీ హ్యారోగ్యం భయనాశనమ్‌ ॥ 119 


తా: ప్రతిక్షణమును చేయు పాపము స్మరణమాత్రముచేత నశించును. పుస్తకమును 
ధారణ చేసినవాడు భయము నశించి ఆరోగ్యవంతుడై జీవించును. 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తో త్రమ్‌ 139 


శో! యే మామనన్యశరణాస్సతతం వరేణ్యం 
సంపూజయన్తి నవకోమలబిల్వప్రెః I 
తే నిర్గుణా అపి గుణామ్చుధయో భవన్తి 
వినంతి భక్తిమనుభుక్తసమస్తభోగాః ॥ 120 


ఓ 6 


తా: ఎవరు వరేణ్యుడ నైన నన్ను అనన్యశరణులై కొత్తవియు కోమలములునైన 
బిల్వదళములతో ఎల్లప్పుడును అర్చించుచున్నారో వారు గుణహీనులే యైనప్పటికిని 
గుణసముద్రు లగుచున్నారు. వారు సమస్తభోగములను అనుభవించిన వారై 
భక్తిలాభమును పొందుచున్నారు. 


140 శ్రీ బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


శ్లో॥ బిల్వాష్టోత్తరశతం స్తోత్రం యః పరఠేద్‌ భక్తిమాన్నరః । 
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥ 121 


తా : బిల్వాష్టోత్తర శతమనెడి యీ స్తోత్రమును భక్తియుక్తుడై యే మానవుడు 
పరించునో, ఆ మానవుడు శివలోకమును పొంది శివునితో ఆనందించును. 


శుభమస్తు 
లోకాః సమస్తాః సుఖినో భవన్తు 


ఓం శాంతిః శాంతిః శాంతిః ఓం 


శ్రీః 


141 
శ్రీః 
శ్రీశివపజ్బాక్షరీస్తోత్రమ్‌ 
(శ్రీశజ్కరాచార్యకృతమ్‌) 
నాగేన్రహారాయ త్రిలోచనాయ 


భస్మాబ్బరాగాయ మహేశ్వరాయ । 
నిత్యాయ శుద్ధాయ దిగమృరాయ 


తస్మై “ని కారాయ నమశ్శివాయ ॥ 1 
మన్షాకినీసలిలచన్దనచర్చితాయ 
నన్టీశ్వరప్రమథనాథమహేశ్వరాయ | (సా 
మన్గారముఖ్యబహుపుష్పసుపూజితాయ _ ్ర2 

తస్మై 'మ'కారమహితాయ నమశ్శివాయ 1” 2 


శివాయ గౌరీవదనారవిన్ద- 
సూర్యాయ దక్షాధ్వరనాశనాయ । 
శ్రీనీలకణ్ణాయ వృషధ్వజాయ 

తస్మై “శికారాయ నమశ్శివాయ ॥ 
వళిష్టకుమ్భోద్భృవగౌతమాది 
మునీన్టదేవార్చితశేఖరాయ | 
చన్దార్మవైశ్వానరలోచనాయ 

తస్మై “వికారాయ నమశ్శివాయ ॥ 
యక్షస్వరూపాయ జటాధరాయ 
పినాకహస్తాయ సనాతనాయ । 
సుదివ్యదేహాయ దిగమ్బరాయ 
తస్మై “'యికారాయ నమశ్శివాయ ॥ 
పజాక్షరమిదం పుణ్యం యః పఠేచ్చివసన్నిధౌ ॥ 
శివలోకమవాప్పోతి శివేన సహమోదతే ॥ 


రికా 


142 


శ్రీః 


పజ్బుముఖశివధ్యానమ్‌ 
ఓం నం/ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి। తన్నో రుద్రః ప్రచోదయాత్‌! 
శ్లో సంవర్తాగ్నితటిత్రదీప్తకనక ప్రస్పర్థితేజోమయం 
గమ్బీరధ్వనిమి శ్రితో గ్రదహన ప్రోద్భాసితామ్రాధరమ్‌ I 
అర్థేన్దుద్యుతిలో లపిజ్ఞళజటాభార ప్రబద్దోరగం 
వన్దే సిద్ధసురాసురేననమితం పూర్వం ముఖం శూలినః ॥ 1 
ప్ర: సంవర్త-అగ్ని-తటిత్‌-ప్రదీప్త-కనక-ప్రస్పర్ధి-తేజో -మయమ్‌ = ప్రళభయకాలమందలి 
అగ్నితోను - మెజిపులతోను - బాగుగా ప్రకాశించుచుండు బంగారముతోను - మిక్కిలిగా 
పోటీపడుచుండు తేజములతో నిండినదియును; గంభీర -ధ్వని-మిశ్రిత-ఉగ్ర-దహన- 
ప్ర-ఉద్భాసి-తామ్ర-అధరమ్‌ = గంభీరమగు ధ్వనితో కలిసినది అగుచు భయంకరమగు 
అగ్నివలె మిగుల ప్రకాశించుచుండు ఎజ్జిని క్రింది పెదవి కలదియును; అర్ధ-ఇందు- 
ద్యుతి-లోల-పింగళ-జటా -భార -ప్ర -బద్ధ-ఉరగమ్‌ = అర్థచంద్రుని కాంతితో 
(కూడినదగుచు) చంచలమును ఎజ్జదనముకల పసిమి ఛాయకల జడలభారమునందు 
మిక్కిలిగా బంధించబడిన సర్పములు కలదియు; సిద్ధ-సుర-అసుర-ఇంద్ర-నమితమ్‌ 
= సిద్ధశ్రేష్టులచే దేవశ్రేష్టులచే - అసురశ్రేష్ణులచే - నమస్మరించబడునదియు; అగు; 
శూలినః = శూలధారికి (శివునకు) సంబంధించిన; పూర్వమ్‌ = తూర్చుదిక్కునందు 
ఉండు; ముఖమ్‌ = ముఖమును, వందే = నమస్మరించుచున్నాను. 
ఓం నమోభగవతే రుద్రాయ। ఓం నం పూర్వముఖాయ నమః ॥ 


ల 


శ్రీబిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 143 


$ 
ఓం మం అఘోరేభ్యో9_థ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః I సర్వతశ్ళర్వ! సర్వేభ్యో 
నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ॥ 
శ్లో కాలా భ్రభ్రమరాజ్ఞానద్యుతినిభం వ్యావృత్తపిజ్లేక్షణం 

కర్ణోద్భాసితభో గిమస్తకమణి ప్రోద్భిన్నదం ప్టాజ్మురమ్‌ | 

సర్పప్రోతకపాలశుక్తి శకలవ్యాకీర్ణసజ్బారగం 

వన్దే దక్షిణమీశ్వరస్య కుటిలభ్రూభబ్గరౌద్రం ముఖమ్‌ ॥ 2 
ప్ర: కాల-అభ్ర-భ్రమర-అంజన -ద్యుతి-నిభమ్‌ = నల్లని మేఘములయు తుమ్మెదలయు 
- కాటుకలయు కాంతివంటికాంతితో మిక్కిలిగా ప్రకాశించునదియు, వి-ఆవృత్త- 
పింగ-ఈక్షణమ్‌ = మిక్కిలిగా తిరుగుచుండు పసిమితో కూడిన ఎజ్జదనముగల కన్నులు 
కలదియు; కర్ణ-ఉద్భాసిత -భోగి -మస్తక -మణి -ప్ర-ఉద్భిన్న-దంష్టా-అంకురమ్‌ = 
చెవులయందు బాగుగ ప్రకాశించుచుండు సర్పముల శిరములందలి మణులతో మిక్కిలిగా 
మిశ్రితమయి కనబడుచుండు కోరల మొలకలు కలదియు; సర్ప-(ప్రోత-కపాల- 
శుక్తి-శకల -వ్యాకీర్ణ-సంచారగమ్‌ = సర్పములతో (పాటు హారముగా) కూర్చబడిన 
కపాలములయు ముత్తెపుచిప్పలయు ముక్కలతో కలుగు కదలికలతో వ్యాప్తమును; కుటిల- 
భూ-భంగ-రౌద్రమ్‌ = వంకరలగు కనుబొమలముడులతో భయంకరమును, అగు; 
ఈశ్వరస్య = శివుని, దక్షిణమ్‌ = దక్షిణమునందలి, ముఖమ్‌ = ముఖమును, వందే = 
నమస్మరించుచున్నాను. 

ఓం నమో భగవతే రుద్రాయ ॥ ఓం మం ॥ దక్షిణముఖాయ నమః 


టన 


144 శ్రీబిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


ఓం ళం! సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః । భవే భవే 
నాతిభవే భవస్వ మాం । భవోద్భవాయ నమః ॥ 
శ్లో॥ ప్రాలేయాచలచన్దకున్దధవళం గోక్షీరఫేనప్రభం 
భస్మాభ్యక్తమనబ్గదేహదహనజ్వాలావళీలోచనమ్‌ । 
బ్రహ్మేన్లాదిమరుద్గణైస్సుతిపరైరభ్యర్చితం యోగిభి- 
ర్వన్లేం హం సకలం కళజ్యరహితం స్థాణోర్ముఖం పశ్చిమమ్‌ 113 
ప్ర: ప్రాలేయ-అచల-చంద్ర-కున్ష-ధవళమ్‌ = మంచుకొండ - చంద్రుడు - మొల్లపూవు 
- వీనివలె తెల్లనిదియు; గోక్షీర-ఫేన-ప్రభమ్‌ = ఆవుపాలమీది నురుగునకు కల 
కాంతివంటి కాంతి కలదియు; భస్మ-అభ్యక్తమ్‌ = భస్మముతో అంతటను 
పూయబడినదియు; అనంగ-దేహ-దహన-జ్వాలా-ఆవళీ-లోచనమ్‌ = మన్మథుని 
దేహమును దహించు జ్వాలల పంక్తులు కల కన్ను కలదియు; స్తుతి - పరైః = స్తోత్రము 
చేయుటయందు ఆసక్తులగు; బ్రహ్మ-ఇంద్ర-ఆది-మరుద్‌-గణైః = బ్రహ్మ ఇంద్రుడు 
మొదలగు దేవతల సమూహములచే, యోగిభిః = యోగులచే, అభ్యర్చితమ్‌ = 
బహువిధముల అర్చించబడునదియు; స-కలమ్‌ = (చంద్ర) కళతో కూడినదియు; 
కళంక-రహితమ్‌ = కళంకము ఏమియు లేనిదియు (నిర్మలమును); అగు; స్థాణోః 
స్థాణు(శివు)ని; పశ్చిమమ్‌ = పడమటిది అగు; ముఖమ్‌ = ముఖమును, వందే = 
నమస్మరించుచున్నాను. 
ఓం నమో భగవతే రుద్రాయ । ఓం శం ॥ పళశ్చిమముఖాయ నమః ॥ 


ల 


శ్రీ బిల్వాష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 145 


ఓం వాం॥ వామదేవాయ నమో జ్యేష్ణాయ నమో రుద్రాయ నమః కాలాయ 
నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలప్రమథనాయ నమ 
స్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః ॥ 
శ్లో॥ గౌరం కుబ్ముమపజ్కిలం సుతిలకం వ్యాపాణ్డుగణ్జస్థలం 
భ్రూవిక్షేపకటాక్షవీక్షణలసత్సంసక్తకర్ణోత్సలమ్‌ | 
స్నిగ్గం బిమృఫలాధరప్రహసితం నీలాలకాలజృృతం 
వన్దే పూర్ణశశాబ్మమణ్దలనిభం వక్రం హరస్యోత్తరమ్‌ ॥ 4 
ప్ర: గౌరమ్‌ = గౌరవర్ణము కలదియు; కుంకుమ-పంకిలమ్‌ = కుంకుమపూబూతతో 
బురదకలదియు; సు-తిలకమ్‌ = చక్కని తిలకము కలదియు; వి-ఆ-పాండు-గండ- 
స్థలమ్‌ = మిక్కిలిగా అంతటను తెల్లనగు చెక్కిలి ప్రదేశము కలదియు; భ్రూ -విక్షేప -కటాక్ష- 
వీక్షణ-లసత్‌ = కనుబొమల కదలికలచే - కడగంటిచూపులచే ప్రకాశించునదియు; 
సంసక్త-కర్ణ్ల-ఉత్సలమ్‌ = చక్కగా అమరియున్న తన చెవియందలి కలువపూవు కలదియు; 
స్నిగ్ధమ్‌ = నున్ననిదియు; బింబ-ఫల-అధర-ప్రహసితమ్‌ = దొండపండువలెనున్న 
పెదవియందలి గొప్పనవ్వు కలదియు; నీల-అలక-అలంకృతమ్‌ = నల్లని ముంగురులచే 
అలంకరింపబడినదియు; పూర్ణ -శశాంక-మండల -నిభమ్‌ = నిండుచందురుని 
మండలమువలె ప్రకాశించునదియు; అగు; హరస్య = శివుని, ఉత్తరమ్‌ = ఉత్తరపుది 
అగు; వక్రమ్‌ = ముఖమును, వందే = నమస్మరించుచున్నాను. 
ఓం నమో భగవతే రుద్రాయ ॥ ఓం వాం॥ ఉత్తరముఖాయ నమః ॥ 


టను 


146 శ్రీబిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


థో 
ఓం యం ॥ ఈశానస్సర్వవిద్యానామీ శ్వరస్సర్వభూతానాం (బ్రహ్మోధి పతి - 
రృహ్మణో£_ ధిపతిరహ్మా శివో మే అస్తు సదాశివోమ్‌ ॥ 


శ్లో వ్యక్తావ్యక్తగుణేతరం సువిమలం షట్రింశతత్వాత్మకం 
తస్మాదుత్తమతత్త్వమక్షరమిదం ధ్యేయం సదా యోగిభిః | 
వన్దే తామసవర్ణితం త్రిణయనం సూక్ష్మాతిసూక్షాత్సరం 
శాన్తం పబ్బుమీశ్వరస్య వదనం ఖ-వ్యాప్తితేజోమయమ్‌ 1 5 
ప్ర : వ్యక్త-అవ్యక్త-గుణ-ఇతరమ్‌ = వ్యక్తములును - అవ్యక్తములును అగు రెండు 
విధములగు గుణములు కల రూపముకంటె ఇతరమును; సు-విమలమ్‌ = మిగుల 
నిర్మలమును; షట్రింశ-తత్త్వ-ఆత్మకమ్‌ = ముప్పదియారు తత్త్వ్వములును తన ఆత్మ 
(శరీరముగా కలదియు; తస్మాత్‌ = దానికంటెను; అట్టి రూపముకంటెను; ఉత్తర-తత్త్వ్వమ్‌ 
= ఆవలి తత్త్వము; అక్షరమ్‌ = అక్షర (నాశరహిత) తత్త్వము, ఇతి = అని; యోగిభిః = 
యోగులచేత; సదా = ఎల్లప్పుడును; ధ్యేయమ్‌ = ధ్యానించబడు (బడదగిన)దియు; 
తామస-వర్ణితమ్‌ = తామస లక్షణములచే వదలబడినదియు; త్రి-నయనమ్‌ = మూడు 
కన్నులు కలదియు; సూక్ష్మ-అతిసూక్షాత్‌ = సూక్ష్మమగు దానికంటెను మిగుల 
సూక్ష్మమగు దానికంటెను కూడ; పరమ్‌ = ఉత్మృష్టమును; ఆవలిదియు; ఖ-వ్యాపి-తేజో - 
మయమ్‌ = ఆకాశమునందు (అంతటను) వ్యాపించు తేజములతో నిండినదియు; 
శాంతమ్‌ = శాంతరూపమును; అగు; ఈశ్వరస్య = ఈశ్వరుని; పంచమమ్‌ = ఐదవ; 
వదనమ్‌ = ముఖమును, వందే = నమస్మరించుచున్నాను. 
ఓం నమో భగవతే రుద్రాయ ॥ ఓం యం॥ ఊర్థ్వముఖాయ నమః ॥ 


ల 


శ్రీబిల్వాప్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


పూణిమన్రము 


ఓం నిధనపతాన్తికాయ నమః 


ఓం నిధనపతయే నమః 
ఓం ఊర్చాయ నమః 
ఓం హిరణ్యాయ నమః 
ఓం సువర్ణాయ నమః 
ఓం దివ్యాయ నమః 
ఓం భవాయ నమః 
ఓం శర్వాయ నమః 
ఓం శివాయ నమః 
ఓం జ్వలాయ నమః 
ఓం ఆత్మాయ నమః 
ఓం పరమాయ నమః 


ఓం ఊర్థ్వలిజ్ఞాయ నమః 
ఓం హిరణ్యలిజ్లాయ నమః 
ఓం సువర్ణలిజ్ఞాయ నమః 
ఓం దివ్యలిజాయ నమః 
ఓం భవలిజాయ నమః 
ఓం శర్వలిజాయ నమః 
ఓం శివలిజాయ నమః 
ఓం జ్వలలిజ్ఞాయ నమః 
ఓం ఆత్మలిజాయ నమః 
ఓం పరమలిజాయ నమః 


ఓం ఏతత్పోమస్య సూర్యస్య సర్వలిబ్బగ్గ్‌ సాపయతి 
౧౧ థి 
పాణిమన్రం పవిత్రమ్‌ ॥ 


147 


148 


శ్రీః 
అర్జనారీశ్వరస్తోత్రమ్‌ 
(ల్‌ అటో 
చామ్బేయగౌరార్థశరీరకాయై కర్పూరగౌరార్థశరీరకాయ । 
ధమ్ముల్లకాయై చ జటాధరాయ నమళ్శివాయై చ నమశ్శివాయ ॥ 
కస్తూరికాకుబ్ముమచర్చితాయై చితారజఃపుజ్ఞువిచర్చితాయ । 
కృతస్మరాయి వికృతస్మరాయ నమళ్శ్ళివాయై చ నమశ్శివాయ ॥ 
రుణత్వణతృబ్మణనూపురాయై పాదాబ్దరాజతృ్సణినూపురాయ | 
హేమాజ్జదాయై భుజగాజ్జ్బదాయ నమళ్ళివాయె చ నమశ్శివాయ ॥ 


విశాలనీలోత్సలలో చనాయైి వికాసిపజ్మేరుహలోచనాయ । 
సమేక్షణాయై విషమేక్షణాయ నమళ్శివాయై చ నమశ్శివాయ ॥ 


మన్గారమాలాకలితాలకాయై కపాలమాలాజ్మితలోచనాయ । 
దివ్యామ్బరాయై చ దిగమృరాయ నమళ్శివాయై చ నమశ్శివాయ ॥ 


అమోధరశ్యామలకున్తలాయై తటిత్ర్రభాతామజటాధరాయ । 
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమళ్శివాయై చ నమశ్శివాయ ॥ 
ప్రపజ్బసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాణ్దవాయ । 
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమళ్శివాయై చ నమశ్శివాయ ॥ 
ప్రదీప్తరత్నోజ్ఞ్వలకుణ్ణ లాయి స్ఫురన్మహాపన్నగభూషణాయ । 
శివాన్వితాయై చ శివాన్వితాయ నమళ్శివాయై చ నమశ్శివాయ ॥ 
ఏతత్పరేదష్టకమిష్టదం యో భక్యా స మాన్యో భువి దీర్హజీవీ | 
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయాత్సదా చాస్య సమస్తసిద్ధిః ॥ 
ఇతి శ్రీమచ్చజ్కరాచార్యవర్యవిరచితమ్‌ 
అర్థనారీ శ్వరస్తోత్రమ్‌ 


